/ 


శ్రీ కుల శేఖరాళ్యారుల 


"పరుమాళ్‌. తిరుమొళి 


ల 


స అనువాదము 
ఇంద్రగంటి నాగేశ్వర శర్మ 





ప్రచురణ 


శ్రీ &.వి.ఎల్‌.ఎన్‌. మూర్తి, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు న్డ్‌ 
తిరుపతి 
1994 


SRI KULASEKHARALWARULA PERUMAL THIRUMOLI 


by 
Indraganti Nageswara Sarma, 


Edited by: 
D. Nagasidda Reddi 


T.T.D. Religious Publication Series No. ఏ 444 


First Edition: 1994 
Copies : 1000 


Published by : 


D.V.L.N. MURTL 1.43. 
Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati. 


Printed at : 


T. T. Devasthanams Press, 
Tirupati. 


ముందుమాట 


భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులై, విశిష్ణా ద్వతముతథర్శ్మ విస్తారకులై, పర 
మేశ్వర భక్తిరస సప్రవాహ నిమగ్నులై తరించిన మహనీయులు ఆళ్వారులు, 
ఆళ్వార్‌ అనే శబ్దానికి రక్షించేవాడు లేక భగవద్భక్తి 'పరవశుడు అని అర్థం. 
fen] ఛి Ga) 
ఈ మహాపురుషులలో కులశేఖరులు ఒకరు. 


ఈయన క్రీ.శ, 767వ సంవత్సరంలో శకేరళదేశంలోని 'కాళి అనే పట్ట 
ణాధీశుడైన దృఢవ్రతునికి భగవంతుని కౌస్తు భరత్నాంశంలో జన్మించారు. 
క్షత్రియ వంశీయుడైన కులశేఖరులు మహాభక్తుడే కాకుండా ప్రజారంజకుడైన 
పరిపాలకుడుకూడ. సంస్కృతంలో ముకుందమాల, తమిళంలో పెరుమాళ్‌ 
తిరుమొళి -- వీరి రచనలు. పరమభాగవతోత్తముడైన కులశేఖరుల అనన్య 
సామాన్యమైన భక్తిప్రపత్తులకు నీరాజనంగా "3 పెరుమాళ్‌” అని ప్రజలు వీరిని 
ప్రశంసించారు. తిరుమొళి అనగా sass నాలాయిర దివ్యప్రబం 
.ధంలో చోటుచేసుకున్న వీరి సుభాషితాలు “పెరుమాళ్‌ తిరుమొళి' అనే 
పేరుతో (ప్రసిద్ధి చెందాయి. ఇది పది దశకాలుగా విభజించబడి ఒక్కొక్క 
దశకంలోను పదిపాశురాలు కలిగివుంటుంది. భగవానుని అనంతగుణగణార్ని 
కీర్తించే ఇందులోని వందపాశురాలు ఒక్కొక్కటి ఒక నుకరంద బిందువు, 


కవి పండితులైన శ్ర్రీఇంద్రగంటి నా గేశ్వరశర్మగారు “ఈ పెరుమాళ్‌ 
తీరుమొళి”ని సరళమనోజ్ఞమైన సులభశైలిలో పద్యరూపంలోను, వచన 
రూపంలోను కూడ అనువదించి తిరువుల తిరుపతి దేవసానములకు 
సనుర్పించారు. సంపత్కరాలు, పాపనాశకాలు, సమస్త అభీష్ట పదాలు ఐన 
ఈ పాశురాల్లోని కవితా వైశిష్ట్యాన్ని, భక్తి ప్రపత్తుల్ని తెలుగు పాఠకులు 
(గహించేటట్టు చేయాలనే సంకల్పంతో, ఆర్హధర్మ వ్యాప్తి కై అవిరళ కృషి సల్పు 
తూవున్న తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ (గ్రంథాన్ని ప్రచురించడం 
జరిగింది. పొఠకులకు ఇది ప్రయోజనీకరం కాగలదని ఆశిస్తున్నాము. 


డి.వి.ఎల్‌.ఎన్‌. మూర్తి, 
తిరుపతి కార్యనిర్వహణాధికారి, 


ఏపిల్‌ 18, 1994 తిరునుల తిరుపతి దేవస్థానములు. 


' విజపి 
ళో 


ద్రావిడ దేశమున, మహానుభావులగు విష్ణుభక్తులు భగవంతుడగు 
శ్రీరామచంద్రుని, పెరుమాళ్లని వ్యవహరింతురు. 

శ్రీరామచంద్రుని జన్మనక్షత్రము పునర్వసు. కులశేఖరాశ్వారుల జన్మ 
నక్షత్రము కూడ పునర్వ సే. ఆయన ఆరాధ్య దైవముకూడ శ్రీరామచంద్రుడే. 
కావుననే ఆ దేశమునందలి విష్ణుభక్తులు అందరును ఆయనను కులశేఖర 
"పెరుమాళ్లని యందురు. ' 

ప్రపన్నకులమునకు తలమానికమైన కుల శేఖరాశ్యారులు అనుగ్ర హించిన 
తమిళప్రబంధమునకు “పెరుమాళ్‌ తిరుమొళి” యనిపేరు. తిరుమొళి 
యనగా సుభాషితము లేక సూక్తి అని యర్థము, కులశేఖరుని సుభా 
షితములుగలది పెరుమాళ్‌ తిరుమొళి. ఇందరి పాశురములు నూరు. 
ఇవిగాక మరియైదు అదనముగా నున్నవి. ఈ యైదును ఆయన ఘనతను 
చాటునవి. 

పెరుమాళ్‌ తిరుమొళి ప్రబంధము ద్రావిడ వేదమునందు గల ప్రథమ 
సహస్రమున, అయిదవ _ శతకముగా చేర్చబడినది. ఇది యాయన 
మహిమోన్నతికి నిదర్శనము. 

ఈ పాశురాలను చదివినవారికి కులశేఖరుల భక్తిప్రపత్తుల స్వరూప 
స్వభావములెంత యుదాత్తము లైనవో తెలియును. పాశుర మనగా పాట 
యని అర్హము. అది తెలుగున పద్యమువలె, నుండి, (శావ్యముగా పాడుటకు 
అనువుగా నుండును. పాశురములు నూరు. అవి పదిభాగములుగా 
నున్నవి. (ప్రతి భాగమునను పదేసి యున్నవి. ప్రతి దశకమునకును 
కొంత పరిచయముగావలయును. అది గ్రహించిన పిమ్ముటనే, అది 
చదివిన యెడల అందలి భావము అవగాహనమగును. పరమభక్షాగణులై, 
తన్మయులై శ్రీ హరిని భావించుచు, ఆళ్వారులనుగ్రహించిన యీ 
తిరుమొళి యందలి పాశురములు చదువుకొనువారు కులశేఖరులవలె, 
భక్తి భావబంధురు లగుదురుగాక we 


(గంథకర్ణ 


ల 


కుల శేఖరాళ్యారుల 


సెరువమాళ్‌ తిరుమొళి 
మొదటి దశకము 


ఆళ్వారులు ఈ ప్రథమదశకమున శ్ర్రీరంగములోని, శ్రీరంగనాథుని 
సేవించుటయందలి కోరికను (ఆభిముఖ్యమును) ప్రతి పద్యమునందును 
భక్తితత్పఠులై చెల్లడించిరి. 


ఇట్లు అభిలాష ఆయనకు మొదటినుండియు నుండుటచేతనే తము 
పురమునందలి పౌరులను ప్రతిదినమును రంగయాత్రకు సిద్ధము గండని, 
ప్రోత్సహించు చాటింపు వేయించుచు, వారియందు రంగభక్తిని న్‌ మేల్కొలుపు 
చుండెడివారని ముకుందమాలలోని “ఘుష్యలే యత్ర...” అను మొదటి 
శ్లోక భావమునుండి గ్రహింపగలము. 


ఇందు శ్ర్రీరంగదివ్య ధామమునందు బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, ఆది 
దేవతలచేతను, యోగీంద్రులగు  నారదాదులచేతను స్తుతింపబదుచు, 
భోగీంద్రశయానుడై యుండిన రంగనాథుని అనన్యభక్తితో సేవించి, 
సంతోషించుట జన్మయెత్తినందులకు ఫలమని ఆళ్వారులు తమ కోరికను 
విపులముగా పది పాశురాలలో వివరించిరి. 


శ్రీరంగనాథుని స్వయముగా కన్నులార దర్శించి, స్తుతించి, ఆటనున్న 
సరిచారకులతో గలసి స్వామిపాదములను పూలతో నర్చించుట - చేతులు 
జోడించి యెదుట నిలచి బిగ్గరగా స్తుతించుట - స్వామి ముఖపద్మ 
మును, నయనారవిందములను గాంచి ఆనందబాష్పములతో భక్తా దేశమున 
గొల్బుట - మోక్షప్రాప్పికై వేడుకొనుట - స్వామికీర్తిని _భక్షశ్రేణితో 
నేకమై, భక్తిపారవశ్యమున బిగ్గరగా గానముచేయుచు నాట్యమాడుట - 
దక్షిణదేశమున దక్షిణదిశాభిముఖముగా శేషశాయిర్దై. చెలసి లోకాలకు 
(శ్రేయములుగూర్చు స్వామినిగాంచి హర్తాశువులతో శ సేవించుట - ఇత్యా 
దిగా అనేక విధములుగా నర్చించు భాగ్యము తమ కెప్పుడు లభ్యవుగునా 
యని మిగుల నుత్కంఠతో వెల్లడించిరి. ఇది చదీవేన యు, తమ వలెనే 


2 పెరుమాళ్‌ తిరుమొళి 


సమస్త కల్యాణప్రపూర్ణుడగు శ్రీరంగేశుని దర్శన సేవా భాగ్యములందు అభి 
ముఖ్యముగలవారై స్వామి చరణకమలములందు పరమ భక్తితత్సరులు 
అగుదురని ఆళ్వారులు విశ్వసించిరి. 


రెండవ దశకము 


శ్రీరంగనాథుని సేవించుటలో తమకుగల కోర్కెను పది విధాల 


నివరించిన మీదట, కులశేఖరులు ఈ రెండవ దశకమున క్రీ రంగేశుని 
భక్రవరుల వైభవమును (ప్రశం సించిరి. | 


భగవద్భక్తికి పరమావధి యైనది భాగవతభక్తి యను భావము గలిగిన 
కులశేఖరులు తాము రచించిన ముకుందమాలలో 
“త్వదృక్త భక్త పరిచారక భక్త ....* 


అను శ్లోక వాక్యముననుసరించి “దేవా నేను నీకు' దాసానుదాసుడ 
నుగా, దాసులలో కడగొట్టు దాసుడనుగా నుండుటనే కోరుకొందును. 
నా కదియే అనుగ్రహింపుము” అని వేడుకొనిరి. 


ఆయన రంగనాథుని దర్శించి, సేవించి తరించుటక్రై పురజనుల 
నందరను తనతోపాటు ప్రయాణము గండని చాటింపు వేయించుట, 
అంతలో ఆనాడు, విష్ణు భక్తులు వచ్చుటతో వారిని ముందుగా సేవించుటకై 
ప్రయాణమును వాయిదా వేయించుట జరిగెడిది. ఈ నిధముగనే రోజులు 
గడచెడివి, 


ఆళ్వారులు 'భగవద్భక్తులయెడ (భాగవతులయెడ) ఎక్కువ (స్రావ 
ణ్యము (నమతు గల నారికి భగవంతునియెడ భక్తియధికమగుటకు 


అవకాశ ముండునను ఉత్తమభావము గలవారగుటచే, అది లోకమునకు 
తమ ' నడనడిననుసరించి చాటిరి. 


Sen జ్ఞానభక్తుల ప్రశంసయే యీపొశురమున చేపట్టిరి. అట్టి 
సేవయే తను “కనుగ్రహింప వలయునని రంగేశుని దేదుకోనిరి. 


భక్తీ యన నిరంతరమును డ్రద్ధతోగూడిన అనన్యచిత్తముతో భగవంతుని 
యెడ (ప్రేమగలిగియుండుట. అది యొక అనిర్వచనీయమైన అంతఃకరణ 
ప్రవృత్తి విశేషము. 


పెరుమాళ్‌ తిరుమొళి 3 


భగవంతుని భక్తులు -- ఆర్హుడు, జిజ్ఞాసువు, అర్జార్థి, జ్ఞాని - అని 
నాలుగు విధములుగా నుందురు. 

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి ర్విశిష్యతే, 

ప్రియో హి జ్ఞానినో౭ త్యర్ద మహం స చ మమ (ప్రియః 


భక్తులలో జ్ఞాని సర్యోత్తముడు. అతడే ఏ కోర్కెయు లేక అనన్య 
భక్తీ గలవాడై యుండును. అట్టి జ్ఞానభక్తునికే నాయందు పరను ప్రీతి 
యుండును. అట్లే నాకును ఆ జ్ఞానభక్తునియందే పరమ ,(పీతియు 
నుండును అని భగవానుని వచనము. 


జ్ఞానభక్తునిలోనే అనన్యత్వమును నిష్కామతయు నుండును. అనన్య 
భక్తి యనగా కంటికి కనబడు అన్యపదార్థము నెడల ఆసక్తీ లేక, కేవలము 
పరమాత్మయందే నిరంతర (పేమ, అనురాగము, ఆసక్తి గలిగి యుండుట. 
ఇదియే పరమాత్మను దర్శించుటకు ఏకైక మార్గము. 


మానవునికి అనన్య భక్తివలన పరమాత్మను దర్శించుటకు, అభ్యాసవశ 
మున భగవంతునికి సన్నిహితుడై యుండుటకు, అంతకంటె స్తాధనవశమున 
పరమాత్మలో నైక్యమగుటకు అవకాశముండును. 

“తేషాం సతతయుక్తొనాం భజతాం (పీతిపూర్వకమ్‌, 

దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే.” 


ఎల్లపుడును నాయందు మనస్సుగలవారై, ప్రీతితో భజించునట్టి 
వారికి దేనిచేత నామనస్సును పొందగలరో అట్టి జ్ఞానయోగమును - 
ఆత్మానాత్మవివేకమును - ఇచ్చుచున్నాను, | 


“నాయందు మనస్సుగలవారై, (ప్రీతితో నన్ను భజించువారికి నన్ను 
పొందగల జ్ఞానయోగమును ప్రసాదించుచున్నాను” అనునది భగవానుని 
హితబోధ. అనగా భగవత్సాప్తికి పరమాత్మయే సాధనమైన వాడని అర్థం. 

జ్ఞానీ తు ఆత్మెవ మే మతమ్‌' 


“భక్కులందరును (శ్రేష్టులే. అయినను జ్ఞానభక్తుడు సర్వ్యోత్కృష్టుడు. 
అతడే నేను, నేనే అతడు” అని యనుచు-- 


యే భజంతి తు మాం-భక్ష్యా, మయి తే తేషు చాప్యహమ్‌.. 
2 


సెరుమాళ్‌ తిరుమొళి 


“ఎవరు నన్ను అనన్యభక్తితో నారాధింతురో వారియందు' నేనును, 
నాయందు వారును నుందురు” అనుటచే భగవంతుడును జ్ఞానభక్తుడును 


ఒకరే యగుదురు. 


అట్లు వారిద్దరును నొకకే కావున, ప్రత్యక్ష దైవముగానున్న జ్ఞానభక్తు 
లొ 
నిసేవించినవాడు, భగవంతుని సేవించిన వాడుగనే అగుచున్నాడు. 


జ్ఞానభక్తులు -- పరమాత్మునందే మనస్సు కలవారు. పరమాత్మను 
పొందిన ఇంద్రియములు కలవారు. ఆయనను గూర్చియే ఒకరితోనొకరు 
ముచ్చటించుకొనుచు నిత్యమును సంతృస్తినొంది యానంద నిమగ్నులగు 
దురు, 

భగవంతుని కటాక్షము వలననైన, కేవల జ్ఞానభక్తి నిష్టతో గూడిన 
పరాభక్తి గలవారు పోతనగారి వాక్యములలో చెప్పినయెడల -- 


“కమలాధీశ కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము” కలవారు. 


“ఆనంద్యొశులు కన్నులకొవెడల రోమాంచంబుతో” భగవంతుని పొద 
పద్మ ధ్యానారూఢులై. యుందురు. 


హరిపాదసరోజ చింతనము పై ననిశంబును 'మదీయబుద్దిని అత్యాదర 
తృప్తితో చేయగదయ్య యీశ్వరా' యని ప్రార్ధించు చుందురు. 


మహనీయులగు జ్ఞానభక్తులు తమజీవితములను, పరమాత్మ సేవకే 
అంకితమొనర్హురు. వారి (త్రీకరణములును, దైవసంబంధములైనవిగనే 
ఉండును. & 


“ప్రహ్లోదశ్చాపీ దైత్యానాం అని భగవానుడు 'అసురులలో (ప్రహ్తాదుడను 
న్‌ Oe) 
నేనే యని సెలవిచ్చియున్నాడు. అందువలన భక్రియొక్క పరాకాష్ట స్థితి 
యందు భక్తుడును భగనంతుడును ఒక్కతే యని గ్రహింపతగును 


ఇంతియేగాక “జ్ఞానీ తు ఆత్మెన మే మతమ్‌” అను వాక్యమునకు జాని 
Cig 


ఆత్మయగునేని, భగవంతుడు శరీరము అని భావించినచో భగవంతునకు 
సహితము ఆత్మభూతులగు భాగవతులయందు (పొవణ్యము భగనత్సా 
వణ్యముకంటె అతిశయించినది అనియు (గహింపగలము. 


పెరుమాళ్‌ తిరుమొళి ర్‌ 


కావుననే కులశేఖరులు భగవంతునితో తుల్యులైన జ్ఞానభక్తులప్రశంస 
చేపట్టినారు. అట్టి వారి మానసికస్టితి తమకు లభ్యపడవలెనను 
మహదాశయముతోనే దీనిని రచించిరి. 


భాగవతులయెడ భక్తి ప్రపత్తులున్నవారికి భగవంతుని యెడలను భక్తి 
ప్రపత్తులలవడుటలో సందేహములేదని ప్రజలకు హితము నుపదేశించిరి. 


భాగవతులను సేవించు భాగ్యముగలవారికి, వారితోడి సాంగత్య 
సంభాషణములుగలవారికి, సాలోక్యమను ముక్తి లభించును. 


యోగిశిఖామణి యగు శుకమహర్షిని గాంచిన పరీక్షిన్మహారాజు 


“నీవంటి విప్రవరున్‌ సేర్కొనునంతటన్‌ భసితమౌ పాపంబు నొబో 
టికిన్‌.” 


భవదాలోకన భాషణార్చన, పదప్రక్షాళన ' స్పర్శనాది విధానముల ముక్తి 
చేపడుట యాశ్చర్యమే. స పదస్పర్శనముచే గురు పాతక సంఘంబులు 
పొరిమూలు గదయ్య యోగిభూషణ వింతే" అని కొనియాడుచు పరమభ 
కాగేసరుని స్తుతించిన, పోతన భాగవత ఘట్టమును జదివిన, భగవంతునికి 
సహితము ఆత్మభూతులైన వారియెడ భక్తితత్సరత యలవడుట ఘనమైనదని 
(గహింపగలము. 


కావుననే ఆళ్వారులు జ్ఞానభక్తులయెడ తమకుగల ప్రావణ్యాతిశయ 
మును పదివిధాల సూచించిరి. వీరి వలెనే మధురకవి యాళ్వారులు 
జ్ఞాన భక్తులైన నమ్మాళ్యారులకు దాసొనుదాసులై యుండి 'కళ్లినున్‌ శిల్లు 
pees అను పేరిట చెప్పిన పాశురములలో, తొము నమ్మాళ్వారుల 
చరణముల నాశ్రయించి, యామూలముగ, భగవంతుని పీవించి భగవతా + 
'వణ్యముకంటు భాగవతప్రావణ్యమే గొప్పది యని యనుభవపూర్వకము 
లోకమునకు తెల్సిరి, 


+ 


తిరువాయిమొళి యందలి తృతీయశతకమున సప్తమదశకమంతయు 
అట్టి భావమునే బోధించుచున్నది. 


6 పెరుమాళ్‌ తిరుమొళి 


ఇందు (ప్రతిపాశురమును (పద్యమందు) భగవంతుని మహిమాను 
వృర్ణనముతో ఆరంభమగును. చివర భాగము భాగవతవిషయముగా నుండును. 


మూడవ దశకము ' 


కులశేఖరులు వెనుకటి దశకమున జ్ఞానులగు భగవద్భక్కుల యొక్క 
(ప్రావణ్యాతిశయమును _ కొండాడిి యీ దశకమున లక్షీ శ్రసనాథుడగు 
రంగనాథుని యెడ తమకు గల' భక్తివిషయమున తామొక యున్మత్తుడుగా 
నుంటిమని యుగ్గడించిరి. 


నిజముగా ననన్యభక్తులు భగవద్విషయమున వ్యాముగ్దులై యుందురు. 
కామక్రోధాది యరిషడ్వర్గమును జయించి విషయవిరక్తుడై, నిర్మూలిత 
కర్ముడైన మునిముఖ్యుడు (జ్ఞానభక్తుడు) శ్రీ గ్‌ హరిని దర్శింపగలడు.. 


(భక్త్యా అభ్య స్ప్వనన్యయా' ఏకాంత భక్తి చేత మాత్రమే లభ్యపడుదునని 
భగవానుని వాక్యము అట్టి భగవద్దర్శనమును గోరు కులశేఖరులు తొము 
రచించిన ముకుందమౌలతో, “మాద్రాక్షం, క్రీణపుణ్యాన్‌ . . ౨ 
Ue హే కీర్తయ, . "ఇత్యాది రెండు శ్లోకోలలో తామేది చేయగూడదో, 
మరి యెట్టుండవలేనో నిర్ణయించుకొని, "తమ జ్ఞాన కర్మేంద్రియములను 
శాసించుకొనిరి. 


తమయందు వాత్సల్యమును ప్రకటించు రంగనాథుని విషయముననే 
ఎక్కువ వ్యామోహము కలవారు గావున నీ భాగమున, తటిల్లత వలె 
'క్షణభంగురములైన యిహ భోగములందు మునుంగుచు, (శ్రీ రంగేశుని 
పాదపద్మములకు నమస్కరించుటకు నిచ్చగింపని, ధూర్తులగు ప్రాకృత 
మానవులతోడి సాంగత్యమును నిరసించుచు, శ్రీశుని యెడ, నేకాంత 
భక్తి గలవాడనని _ చెప్పుకొనిరి. గ్రాసవాసాది ఐహికవాంఛలుగల ప్రాకృత 
మానవులు తమకు ఉన్మత్తులుగా దోచిరి. కాని మరి తానే వారి దృష్టిలో 
“నేనే పిచ్చివాడనుగా మిగిలిపోయితిని' అని వెనుకటి భాగమున దెల్పిరి. 
తాము “భగవంతుని విషయమున నున్మత్తుడనే'యని యంగీకరించుట యీ 
దశకమునందలి విశేషము. 

ఈ సందర్శమున ఆళ్యారులు శ్రీ శుకమహరి చరి;[తమును జప్పికి 
పష ల. ఇ క్వాం రు నం ష్ణ 


పురుమాళ్‌ తిరుమొళి 7 


శ్రీశుకుడు విజ్ఞానమూర్తియై బ్రహ్మభావమున నుండి, వృథా ప్రపంచ 
మును చేరనివాడు. 


దైవగతి చేరిన లాభము జూచి, తుష్టుడ్లై నేరని వాని చందమున 
నేర్ఫులు చూపనివాడు శుకయోగీంద్రుడు. 


ఆఫె.. వెళ్లి తనము మాని విజ్ఞానమూర్తియై 
(బ్రహ్మభావనునను పర్యటింప 
వెజ్హీ యనుచు శుకుని వెంట నేతెంతురు 
వెబదు లర్భకులును ఎల్టలగుచు. 


ఈ విధముగా శ్రీశుకుడు లోకులహృదయములందు వెట్టినాడుగా 
నిలిచినట్లు శ్రీమద్భాగవతమున చదువుదుము. 


చక్రాయుధధారియగు శ్రీరంగనాథుని చరణయుగళియందు లగ్నమైన 
మనస్సుకలవారలై లోకవిలక్షణులై వెజ్టీవాడుగానుండిన చేరదేశ ప్రభువగు 
కులశేఖరు లనుగ్రహించినవి యీ పాశురములు (పద్యాలు). ఈ సూక్తులను 
చదువృవారికి తప్పక భగవద్భక్తి కలుగ గలదని ఆళ్వారులే "సెలవిచ్చిరి. 


నాల్గవ దశకము 


ఈ దశకమునందు ఆళ్వారులు శ్రీవేంకటేశ్వరుడు వేంచేసియున్న 
శేషశైలముతో _ నిత్యసంబంధముగల యెట్టి జన్మ తమకు లభించినను 
(స్థావర జంగమాత్మ కమైనది) తరింపవచ్చునని భావించిరి. ఈ విధముగా 
ఆఫ్వారుల భక్తి వినూత్న భావమున రూపొందినది. 


ఆళ్వారులు విజ్ఞానమార్గమున పరిశుద్ధమైన తమ ఆత్మ పరమాత్మను 
దర్శించి సేవింపవలయును అను ఆశయమును గూడ వదలివైచిరి. పర 
మాత్మయెడ _భక్తిప్రపత్తులను వదలుకొనిరి. వేంకకేశ్వరుని ముఖసందర్శన 
భాగ్యము నిత్యమును తమకు లభ్యమగు జన్మ మెట్టిదియైన, నదియే తమకు 
పరమావధిగా భావించిరి. అది లభింప నున్నయెడల సప్తగిరి పై నెట్టి జన్మము 
అభించినను సరియే యని యనుటలో వారి భక్తి యెంత పరాకాష్టకు 
చేరినదో తెలియగలము. 


8 సపెరునూళ్‌ తిరుమొళి 


శ్రీనివాసుని నిత్యనివాసమునకు నోచుకొనిన, పరమపవ్నిత్ర పర్వత 
రాజమున నేదో రూపమున, పరమాత్మ సన్నిధానమున వసించియుండుటయే 
లక్ష్యముగాగల యాయన మాంస సంవర్థితమైనదియు, నిత్యనివాసము 
నకు అనుకూలపడనిదియునగు మానవజన్మము తమకు వలదని దానిని 
నిరసించుకొనిరి, 


ఏ రూపముననైనను వేంకటాద్రితోడి నిత్య్వసంబంధమును కలిగి 
యుండు స్థితికి, దేచేంద్రాది పదవులును, రాజ్యాధికార వైభవములును 
సాటిగావనిరి. ఆ యద్రీంద్రమున నున్న పుష్కరిణిలో ఒక జన్మ మెత్తుట 
మంచిదనిరి. లేనిచో, దానికాహారమగు చేపగా జన్మించినను తగుననుకొనిరి, 
ఇప్లీ స్వామికి అంతరంగ కైంకర్యమునకగు బంగారుపాత్ర ధారిగానో, భక్తుల 
“పొదధూళితో నిండిన మార్గముగనో స్వామికెదుట నుండు మెట్టుగనో 
జన్మించిన బాగుండునని భావించిరి. 


పె విధముగ తాము కోరుకొనిన జన్మములలో, ప్రతి దానికిని ఏదో 


యొక ప్రతిపత్తి కానవచ్చినది. 

“భక్తపరాధీనుడైై వారి హృదయ పద్మములందే సదా నెలకొని, వారి 
యభీష్ట సిద్ధిని, యోగక్షేమములను వహించు శ్రీనివాసునికి, తనహృదయము 
గోచరముకాకుందునొ? కొవున స్వామికి, కొండమిద తా నే వస్తువుగా 
జన్మించిన తగునో, అది ఆయనయే నిర్ణయించి, తమకట్టి నిత్యనివాసము 


నకు తగిన జన్మము నొసంగుమని ఆయనను వేడుకొందును. అదియే 
జన్మమునకు ధన్యత్వమని యెంచుకొందును” అని వచించుచున్నారు. 


. ఇదియంతయుగాంచిన, ఆళ్వారుల మునస్తత్త ము విలక్షణ మైనదిగా 
గానవచ్చును. సోపొనపురాయిగా జన్మించిరమైన నిత్యమును స్వామి దర్శన 
భాగ్యము గలుగుటనే మోక్షముగా నమ్మి అట్లు కోరుకొనిరి, రక్తమాంసాదు 
లతో నిండి చంచలమైన మానసిక ప్రవృత్తితో గూడిన నరజన్మము, స్వామి 


దర్శనము స్థిరముగా చేయజాలనిది, హేయమైనది అని భావించుటతో 
వారి భక్తి కిది పరాకాష్ట 


ఈ సందర్భమున ఆయన, భాగవతమున వర్ణింపబడిన గోపికలను 
స్ఫురణకు తెచ్చుచున్నారు. 


పెరుమాళ్‌ తిరుమొలి.. 9 


బృందావనాంతసంచారియై, లీలామానుషవిగ్రహుడైన శ్రీకృష్ణ పరమా 
త్మయెడ, అనన్యార్ల భక్తి ప్రపత్తులను ప్రకటించుచు, సమస్త విధముల 
స్వామి దర్శన, సంశ్లేషాది క్రీడలకు _నోచుకొనిన గోపికలు దైవికమైన 
పరమానందము ననుభవించువారరై, శ్రీకృష్ణ దర్శనమునకు బయలు దేరి 
పోవుచు దారిలో తమలో తాము “తమ లోచనముల కలిమికి ఫలము 
శ్రీకృష్ణుని జూడగలుగుటింతియసుండీ” అనుకొనుచుండెడీవారు. 


కొందరు గోవిందు నుద్దేశించి “గోపాలకృష్ణుని కెమ్మోవిసుధా రసంబు 
గొనుచున్‌ చోద్యంబుగా ('మోయుచున్‌ నిరంతరంబు నాతని నెడ జాయ 
కుండునట్టి, తపంబుచేసిన వేణువు జన్మము ధన్యమైని దని ప్రసంగించు 
కొనుచుండిరి. "కాళిందీ తటమున వేణువుగా భువిని జన్మించు నదృష్టము 
నకు . నాపూర్వ జన్మమున ఏ నోమును నోచనైతినిగదా! అట్టు నోచు 
కొనినచో, నీ- జన్మమున చేణువునై యుండిన మాధవాధర సుధాపానంబు 
పుష్కలముగా లభించి యుండునుగదా! కాళిందీ కూలంబున ఈనంద 
సుతుని యధరామృతముం (గోలెడి చేణువనగు నో మేలాగున నోచవచ్చు 
నెరిగింపగదే --' అని యొక గోపభామిని, మరి యొకతె నడిగెడిది. 


ఇట్లువారు ఢ్రీకృష్ణునియందు ఆసక్తములైన మనోవ్యాపారములు గల 
వారై తమలో తాము ప్రసంగించుకొనుచు, శ్రుకృష్ణవియోగము. నెంత 
మాత్రమును చెందని వేణువు జన్మము, తను జన్మలకంటు ధన్యమైనదని 
భావించెడివారు. 


శ్రీకృష్ణుడు చాణూరమల్లునితో పోరునపుడు, ఆతని దివ్యమంగళ 
విగ్రహమును, లోకమోహన రూపమును గాంచిన పౌరకాంతలు కంసుని 
యకృత్యమును నిందించిరి. . శ్రీకృష్ణుని పరమాత్మగా దర్శించిరి. ఆ 
సందర్భమున వారును గో పికలవలెనే-- 


“శ్రీకృష్ణుని వేణువుగా, ధరించు పీతాంబరముగా, అలంకరించు కొను 
వైజయంతిగా, జన్మము నెత్తగలుగుట ధన్యమైనదని' యనుకొనిరి. 

“శ్రీకృష్ణుని విహారమున కనువై, తత్సాద. స్పర్శనములచే పవిత్రమై 
తనరు బృందావనమున, తరులమైన కృష్ణుడానందమునజేరి క్రీడసల్పు” 


10 పెరుమాళ్‌ తిరుమొళి 


“అట్టి జన్మము లెత్తు నోములను తము పూర్వజన్మములందు నోచ 
మైతిమి గదా"యని వాపోవసాగిరి. 


అట్లే ఆశ్యారులును నిరంతరమును శ్రీవేంకటేశ్వరుని నిత్య నివాస 
భూమియైన _పర్వతరాజముయొక్క జన్మము ధన్యమైనదనియు, అందు 
తమ కే రూపముతో గూడిన జన్మమైనను శ్రీశుడు లభింపజేసిన యెడల 
భగవద్వియోగము తమ కెంత మాత్రమును కలుగదని భావించుటలో, 
వారిభక్తి, గో పికలకుగల "పవి త్రభక్తీ వంటిదని (గహింపగలము. 


శృత్రుసంహారమును చేయు వేలాయుధముగల కుల శేఖరాళ్వారులు స్ట్‌ 
ముగా చల్లని జల్లులుగలదియగు చేంకటాద్రియందు వేంచేసి యున్న, దేవుని 
బంగారు మేలిమిగల అరుణపాదపద్మములను నిరంతరమును సేవించుటకై 
ఆశించి (మొక్కి అనుగ్రహించిన యీ దశకమును నేర్చిన వారు స్వామికి 
(ప్రీతిపాతులగుదురు అని యుద్దాటించిరి.. | 


అయిదవ దశకము 


సర్వజగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ. ఆ పరమాత్మకే 
చెందినవాడు జీవుడు. సరమాత్మచేతనే రక్షింపబడువాడు. పరమాత్మ శే 
పరతంత్రుడు. పరమాత్మతో విడదీయుటకు వీలులేని సంబంధము గలదియే 
జీవాత్మ. పరమాత్మను పొందుట కుపాయము (సాధనము) నిరంతరభక్తి, 


శ్రీమన్నారాయణుడు గాక, తమకు వేరుశరణ్యములేదని నమ్మిన 
కులశేఖరులు మలయాళదేశమునగల 'తిరువత్తు వక్కోడు' స్వామి సన్నిధిని 
దర్శించి సర్వవిధ రక్షకుడగు (శ్రీమన్నారాయణుని సేవించిరి. ' 


ప్రపన్నానీకరక్షానణియైన నారాయణుడే తప్ప తనకు చేరు శరణ్యము 
లేదని, స్వామి - నారాధించుచు, నాయన పదపద్మముల నీడను నిల్చి, 
పరమాత్మ కును జీవాత్మకును గల సంబంధమును దృష్టాంతపూర్వకముగా 
వివరించుచు చెప్పినవి ఈ భాగమునందలి పద్యములు. 


పరమాత్మకును జీవాత్మకును గల సంబంధము-- 


పెరుమాళ్‌ తిరుమొళి - 11 


(1) తల్లికిని బిడ్డకునుగల సంబంధమువంటిది. (2) విడదీయరాని 
పతిపత్నీ సంబంధమువంటిది. (3) ప్రభువునకును ప్రజలకును గల 
సంబంధమువంటిది. (4) వైద్యునికిని రోగికిని గల సంబంధమువంటిది. 
(5) సముద్రముమోద పయనించు ఓడకును, సముద్రమును దాటుటకు 
యత్నించు పక్తికిని గల సంబంధము వంటిది. (6) ఉదయభానునకును 
పద్మమునకును గల సంబంధమువంటిది. (7) కాలమేఘమునకును “పైరు 
నకును గల సంబంధమువంటిది. (8) సముద్రమునకును అందు చేరు 
నదులకును గల సంబంధమువంటిది. (9, 10) పరమాత్మ స్వామి 
జీవాత్మలు వాని సొమ్ములు. పరమాత్మ  తిరస్కరించినను జీవాత్మ 
పరమాత్మ కే యెప్పుడును చెందియుండునట్ట సంబంధము కలది. 


"పై విధముగా వివరించి అట్టి యనుబంధము స్వామికిని తనకును 
లభింపవలయుననియు, అయ్యది స్వామి పరిపూర్ణకటాక్షము వలననే లభ్యము 
కొగలదనియు భావించి, శ్రీహరిని ఆళ్వారులు ప్రార్థించిరి. 

- యి 


భగవంతుడు స్వామి. జీవాత్మలు వాని సొమ్ములు అను స్వస్వామి 
సంబంధము ఇందు సూచితము, 

నీవు నన్ను' ఉపేక్తించినను, వేరే యెవరిని శరణు చొరను అని 
భగవంతుని చరణములందే ఆశగొని కులశేఖరు లనుగ్రహించిన యీ పాళ్లు 


రాలను అనుసంధింపగలవారు, ఘోరపాపములు న నరకమును 
పొందరు. | 


ఆరవ దశకము 


మధురభక్తితత్త్యము ననుసరించి చూచిన పరమేశ్వరు వర పురు 
షుడు. తదితరమైన చరాచరాత్మకమగు జగత్తు అంతయు (స్త్రీ ప్రాయము, 
నగును. న్‌ 
ఇందు భక్తునికిని భగవంతునికిని గల సంబంధము తొమ్మిది విధ 


ములుగా నుండును. వానిలో భార్యాభర్తల సంబంధము వంటిీడి 
ఒకటి. 


భగవద్భక్తిని Css మార్చుకొనిన వారికి ఉపాస్య వస్తువు 
పురుషుడుగను, తాము ప్రీలుగను అనుభవమునకు నచ్చునందురు, 


శి 


“పరుమాళ్‌ తిరుమొళి 


డఢ్రీమద్భాగవతమున, ఉత్తమజ్ఞానులయొక్క జ Mons 
దాని. ఫలితమును గూర్చియు, శ్రీకృష్ణచారిత్రమున గోపికాఘట్టమున 
విపులముగో వివరింపబడినది. 


12 


భకులగు జిజాసువులు గోపికలుగా, అనగా స్తీ విశేషములుగా, సరా 
ల్‌ వ (YA (A ఉల్లి 
తర భావమును పొందిన శ్రీకృష్ణుడు పరగ వర్షింపబడెను. 
ఈ విధముగా మధురభక్తితత్త వము ప్రదర్శింపబడినది వాటా 


నందవ్రజమున శ్రీహరి, శ్రీకృష్ణుడుగా నవతరించి, జారుడు, చోరుడు, 
విటుడు, శీతవుడు గానయి ఆశ్చర్యజనకములగు వివిధ మాయా లీలలను 
ప్రదర్శించెను. ఇవి యన్నియు గోపికలలోని ప్రణయభక్తిని ఉద్దీ పింపజేయు 
నవి, 


యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు వేణుగానము చేయగా, గోపికలు, 
గానాకృష్ణలై, తాము చేయుచున్న పనులను ఎక్కడివక్కడేవదలి, ఆతని దర్శ 
నార్జమై వెడలిపోవుదురు. శ్రీకృష్ణ దర్శన, స్పర్శన సంశ్లేషాది సౌఖ్యమున, 
మా 
అపూర్వమైన మోక్షానందము ననుభవింతురు. కొంతకాల మట్టు వారితో 
(క్రీడించి, వారిని పరమానందమున ముంచి, ఆత డంతలోనే మాయమగును. 


౪ సందర్భమున గోపికలు బృందావనమునంతయు వెదకి కృష్ణునిగా 
నక్క వియోగభారమును సహింపలేక, ఆతని మాయాచేష్టలను వ్యర్థించుచు, 
తలంచుచు నుండిపోదురు. ఆ స్థీతిలో కొందరు 

“నీవ యకోద బిడ్డడవె నీరజనేత్ర ! సమస్త జంతు చే 

తో విదితాత్మ నీశుడవు, తొల్లి విరించి తలంచి, లోకర 

క్షొవిధ మాచరింపుమవి సమ్నతిసేయగ సత్కులంబునన్‌ 

భూనలయంబుగావ విటు పుట్టితిగాదె మనోహరాకృతిన్‌,” 


ఆని అనుకొనసాగిరి, 


“చరణ సేవకులకు సంసారభయమును 
బాపి, శ్రీకరంబు పట్టుగలిగి 
కొమదాయియైన కరసరోజంబును 
మస్తకముల నునిచి మమప్పు మిశ్ర!” 


పెరుమాళ్‌ తిరుమొళి 13 


“మగువల యెడ నీక్రౌర్యము 

తగువే నిజభక్త భీతిదమనుడ వకటా! 
తగదు భవద్దాసులకును 

వగుమొగముం జూపి కావ నభినదలేక్షా!” 


అనుచు వాపోవుదురు. ఇట్ల యెన్ని విధములుగానో పలుకుచుండగా 
జగత్తాంణుడు (తైలోక్యమోహనుదై, మన్మథమన్మథుడై, మనోజ్ఞాకారియ్యై, 
హారియి, ఘన పీతాంబరధారియై, తత్క్మాంతాసమోపమునకు వచ్చును. 


అంత వారికి ప్రాణములు లేచివచ్చును. విక సితవదనారవిందలగు 
దురు. వారిలో నొకతె భక్తితో నంజలి గావించి ప్రాణేశుని కెంగేలు 
పట్టుకొనును. 


“భాను యొకతె భుకుటిబంధంబుగావించి 
ప్రణయభంగ రోషభాషణమున 
దష్టరదనయగుచు దండించు'కైవడి 

వొడి చూడ్కిగముల వరుని జూచి, 


తలగి పోవునట్టి తప్పే ప్పేమి చేసితి 

వధిప పలుకు ధర్మ మనియె నొకతె 

ఏమి నోము ఫలమొ హృదయేశ నీ మోము, 
మరలగంటి మనుచు నుసలె నొకతె” 


మరి కొందరు. 


హరి సురుచిర లలితాకృతి 
తరుణులు గని ముక్తవిరహ తాపజ్వరలై 
పరమోత్సవంబు సలిపిరి 

పరమేశ్వరు గనిన ముక్త బంధుల భంగిన్‌. 


ఇంకను కొందరు, నిరంతరము శ్రీకృష్ణుని భక్తితో (ట్రేమించు గొల్ల 
పడుచులు, ఆతని మాయచేష్టలకు అసంతృప్తిని గనపరచుచు, కుపితలై 
వియోగ భారము నోర్చుకొనలేక పరితపించుచు ప్రణయ రోషముతో నొడళ్లు 
మరచి నిందింపసాగిరి. తమయం దాతనికి ప్రేమయే లేదని యెత్తిపొడిచిరి, 


14 పెరుమాళ్‌ తిరుమొళి 


ఇష్టవస్తు ప్రాప్తి కెడబాటు సహింపలేని వారై, నిందాగర్భితముగా నున్న 
నారి వాక్యములు ప్రణయభక్తితో గూడినవే. 


తన యెడ ననన్య భక్తి ప్రపత్తులు గల గోపికలకు తాను కలన 
వియోగ దశకు కారణముగా డీ శ్రీకృష్ణుడు 


చెలువల్‌ దవ్వులనున్న వల్లభులపై చిత్తంబుల గూర్తురు 
త్కలికన్‌ చేరువ వారికంటు, నదియుం గొ కెప్పుడున్‌ నన్ను మా 
రలు. చింతించుచునుండ గోరి యిటు దూరస్థత్వమున్‌ బొందితిన్‌ 
తలకంబోలదు నన్ను గూడెదరు నిత్యధ్యానపారీణలై. 


పగనైన వగనైన వారలు నిత్య ధ్యానపారీణలై తనను గూడుట 
ఛథ్యమనును. 


అనన్యధ్యానతత్సరలైన గోపికలు ప్రణయభక్తి భావమున పరమాత్మ 
యగు శ్రీకృష్ణుని సంశ్లేషము ననుభవించుచు, నానందముగ్నలగు చుండిరి. 
ఏమాత్రము విశ్లేషము ...గలిగినను సహింపలేనివారై ప్రణయరోషముతో 
నిందించుచు, నాతని యెడ నిరంతర (ప్రేమను (భక్తిని అధికము 
చేసికొనుటయే జరిగి, భగవంతునికి మరింత (పీతిపాత్రలేయ్చైరి. 


.  ప్రణయభక్తి సమన్వితలైన అట్టి గోపికల మానసికతత్త్యమును ఆళ్వా 
రులు తనుయం దారోపించుకొని శ్రీహరిని అనుభవించుట భగవ 
దనుభూతి నందుట - ఈ దశకమునందు కాననగును. 


ఇది కొంత విలక్షణముగనే ఉండును. కొని నిరంతర భగవ 
దనుభూతిగల భక్తుడు, భగవద్వి శ్లేషమును ఈషణ్మాత్రమును సహింపలేని 
(భ్రాంతిలో పడిపోవుట సహజము. ఈ విధమగు మధురభక్తి గీతగోవిందమున 
విపులముగా |ప్రదర్శింపబడినది, 


కులశేఖరుల వలెనే 'తిరువాయిమొళిలో నమ్మాళ్వారు తమ షష్ట 
శతకములో రెండవదశకమున దేవుని భర్తగా తనను భార్యగా భావించుకొని 
తన కడకు భగవంతుడు రాగా తన గుమ్మము కడనే నిల్పి 'నీ (ప్రీతికి 
పాత్రులైన వారి యొద్దకు పోక ఇటకేల వచ్చితివి? అట కేపొమ్ము”. అని 


"పెరువూళ్‌ తిరుమొళి 15 


తలుపు వేయుచు ప్రణయరోషమున పలుకుచు రచించిన పాశురములను 
చదువగలము. 


తిరుమంగై యాళ్వారులు దశమశతకమునందలి అష్టమ దశకమునను 
ఇట్టి ప్రణయ రోషమునే పొందుపరచిరి. 


ఇవి యన్నియు భాగవతమునందలి గోపికల మధురభక్తి తత్త త్త్వమును 
బోలిన రచనలే. ఆళ్వారులందరును తమ మధురభక్షన ప్రదర్శించియే 
శ్రీశుని కరుణకు పాత్రులై తరించిరి. 


ఏడవదశకను 


జగదధీశ్వ రుడగు శ్రీహరి, ఢీకృష్ణుడుగా దేవకీవసుదేవులకు జన్మించి 
నాడు. పుట్టిన వెంటనే నందవ్రజమునకు గొంపోబడి యశోద యొడిలో 
నుంచబడినొడు. అదిమొదలు అక్కడనే పెరిగినాడు. లీలామానుష విగ 
హుడైన ఢ్రీకృష్ణుని బాల్య క్రీడలను యశోదయే అనుభవించినది. అట్టి 
యదృష్టము కన్న తల్లికి లభింపదాయెను. 


కంససంహారానంతరము, (శ్రీకృష్ణుడు బలరామునితో గూడి, తల్లిదం 
(డ్రులను చెరనుండి విడిపించి, సమీపించి “మిరు మమ్ము కంటిరి, "కాని 
మా పౌగండ, కైశోర వయస్సులలో మమ్ము ఎత్తు కొనుచు దించుచు, 
(గ్రేమతో- లాలించుచు నుండు సౌభాగ్యము నందరైతిరి. దైవయోగమున 
తల్లిదండ్రులచే లాలింపబడుచు, పెరుగుచు, వర్దిల్లు అదృష్టము మాకును 
ఇన్నాళ్లును కరవాయెను. నిఖిల పురుషార్ధ హేతువైన్‌గడుచున్న మేనికెవ్వార 
లాఢ్యులు? మోరే కదా! ఆ బుణమును దీర్చ నూరేండ్లకైనను చనదు. 
' చెల్లుబడి గలిగి యుండియు తల్లిదండ్రులను రక్షీంపనివాడు. “భూమియందు 
జీవన్మ తుం యగును. 


కంసుడు మా కోసమై మిమ్ములను కారాగారమున బంధించినాడు. 
అది నివారింప సమర్హులమైయుండియు నింతవరకును జాగు చేసిన మా 
లోపములను క్షమింపగ్‌ రెదము ” 


అని యిట్లు మాయామనుష్యు డైన శ్రీకృష్ణుడు పలుకగా మోహితులై 
*వారలు  బలరానుకృష్ణులను తమ యంకపీఠముల నిడుకొని, వారి 
వదనంబులు కన్నీట దడుపుచు (ప్రేమపాశబద్దులై. యుండిరి. 


16 పెరుమాళ్‌ తిరుమొళి 


ఆ సందర్భమున పరమాత్మ ంపైన శ్రీకృష్ణుని శైశవ బాల్యదశలను 
ఆద్వుతావహములగు మితిలేని చేష్టితాలను, దర్శింపనోచుకొనని వ 
స పలికిన వాక్వము 
శ్రీకృష్ణునితో, తన దురవస్థను దలంచుకొని ప ్య్‌ 


దశకములోనివి. 
ఆళ్వారులు దైవస్వభావయగు దేవకి స్థితిని అనుభవించుచు, ఇందు 


ప్త నారు. 
శ్రీకృష్ణుని శెశవలీలలను వర్ణించి 


ఈ దశకమునందు, భక్తకులశేఖరులగు కుల శేఖర ప్రభువు 'సర్వేశ్వరుని 
, 
శ్రీచరణములను తమ శిరస్ఫునకు అలంకారముగా ధరించిన వాడి నని 
చెప్పుకొనుట విశేషము. 


వీనిని అనుసంధించిననారు వెంటనే శ్రీవైకుంథమును చేరుదురని 
ఆళ్వారులు తెలుపుచున్నారు. 
ఎనిమిదవ దశకము 


వేదవేద్యుడగు పరమపురుషుడు, దశరథునికి కౌసల్యాగర్భమున శ్రీ 
రానుచంద్రుడుగా  నవతరించినాడు. అట్టి భాగ్యము నొందిన. కౌసల్య 
బాల్యదశలోనున్న శ్రీరామచంద్రుని ఊయెలలోనుంచి, జోలపొటలను 
పాడుచు, లాలించుచు ఊచి నిద్దుర పుచ్చెడిది. 


'రామా నా హృదయమే ఒక ఊయలగా నమర్చితిని. దాని 
నలంకరించి శయనింపుము. నీకు జోల పాడెదను" అని మొదలిడి, 
కౌసల్యానందవర్ధను డైన, శ్రీరాముని కళ్యాణగుణములను, తదవతార ప్రయో 
జనమును వర్ణించుచు, పరమభోగ్యుడైన (శ్రీరామచంద్రుని, తల్లియైన కౌసల్య 
యనుభవించిన రీతిని, కులశేఖరాళ్వారులు, ఆ పరమాత్మ ననుభవించిన 
విధము ఈ దశకమునందలి విషయము. 


తీరుక్కణ్ణ పురస్వామిని దర్శించి సేవించినపుడు ఆళ్వారులు . తమ 


by 

మనస్సులో నిట్టి యనుభవమును పొందుట తట స్థించినది. 
తిరుక్కణ్ణపురము చోళదేశమున గల పుణ్య క్షేత్రములలో నొకటి. 
ఇచ్చట శౌరిరాజ స్వామిని * సేవించినవారు వీరే కాక, నమ్మాళ్వారు, 
తిరుమంగై యాళ్యారు, పెరియాళ్వారు, ఆండొళ్ళు  అనువారును గలరు. 

వీరందరును ఆ క్షేత్రమునకు మంగళాశాసనమును గావించిరి. 


యి 


పెరుమాళ్‌ తిరుమొళి 17 


ఈ పాశురములను (పద్యములను) భక్తితో పఠించువారు భక్తి తత్సరు 
అగుదురు. 


తొమ్మిదవ దశకము 


diss వు శ్రీరామచంద్రుడుగా నవతరించి, పితృవాక్యపరిపాల 
కుడై అడవుల కేగెను... ఆ యెడబాటును క్షణకాలమైనను సహింపలేని, 
వృద్దుడును, మహనీయ పరాశ్రనుశాలియునైన ' తండ్రి "దశరథుడు విలపిం ' 
చుచు నొడిన మాటలను ఖళ్వారులు, ఆ దశరథుని యప్పటి స్థీతిని తాము 
బొందినవారై, ఈ దశకమున వర్ణించిరి, 


కరుణరస భరితములైన యా విలాపవాక్యములు చదువు వారి 
హృదయములు ద్రవీభూతములై కన్నులు చెమర్పకుండ నుండలేవు. 


వీనిని అనుసంధించినవారు మంచి నడనడి కలనొరగుదురని యాళ్యా 
రుల భావము, 


పదవ దశకము 


అవతారపురుషుడగు శ్రీరామచంద్రుని చరిత్రమును వాల్మీకి వర్ణించి 
యనుభవించిన విధముగా, ఆళ్వారులు ఈ దశకమున వర్ణించి యనుభవిం 
చుట కాననగును. 


ఏడుకొండలలోను వర్ణింపబడిన రామకథ యిందు సంగ్రహముగా 
పొందుపరుపబడినది. ఇది యంతయు నొక విధముగా సంక్రిప్త 
రామాయణముగా నున్నది. 


చిల్లె తిరుచ్చిత్తరకూటమున స్వామి యగు వల హను 
మంతునితోగూడ _ నిత్యనివాసము చేయుచుండును. ఆ క్షేత్రమును 
, దర్శించిన ఆళ్వారులు సంగ్రహముగా రామాయణగాథను ఆనతిచ్చిరి. ఈ 
సూక్తిని అనుసంధించినవారు సర్వేశ్వరు ననుగ్రహముచే పరమపదమును 
(పొపింతురని ఫలమును చెప్పినారు. 


శ్రీ రామావతారమునందు మెగుల ప్రవణులై యుండిన కుల శేఖరులు 
ఈ దశకమున తమ హృదయమును పూర్తిగా నావిష్కరించిరి. 


| 
18 సెరుమాళ్‌ తిరుమొళి 

శ్రీరామచంద్రునికి (మొక్కుకొను భక్తుల చరణయుగళినే (మొక్కు 
కొందుననినారు. అనగా, శ్ర్రీరామభక్తుడు భరతుడు. భరతునికి భక్తుడు 
శత్రుఘ్నుడు. ఆ శృత్రుఘ్నునివలెనే భాగవతదాస్యముచేయుట కాత్రపడు 
చుంటిని అనిరి, 


క్షేత్రమున వేంచేసిన శ్రీరామచంద్రుని సేవించు భక్తవరులకు నిత్య 
సూరులును సాటిగారనియు, అట్టి భక్రవరుల పాదముల మహిమనే తాము 
స్పుతింతుమనియు దెల్పిరి. 


క్షేతస్వామి యగు శ్రీ రామచంద్రుని చరణముల తలదాల్బుట యను 
రాజ్యమునే కోరుకొందును గాని He కోరననిరి. అనగా 
శ్రీరామచంద్రుని చరణములను _ శిరోభూషణముగా దాల్బుకే తమకు 
మహాస్మామాజ్యవుని యాయన భావించిరి, 


తాము రచించిన ఏడవదశకమున కూడనిట్లే సర్వేశ్వరుని శ్రీచరణ 
ములను తవు శిరస్సునకు అలంకారముగా ధరించినవాడను అనిరి, 


పెరుమాళ్‌ తిరుమొళి 
1 


ఈ దశకమునందు, ఆళ్వారులు శ్రీరంగనాథుని సేవించుటలో తనుకు 


గల యుత్కంఠను వెల్లడించుచున్నారు. 


తే, 


ఫై 


బా 


వేయిపడగల రత్నాల వెల్లు జిమ్మి 

అంధకారము తొలగించు నొదిశేషు 

పొన్పుగాంగొవి పవళించు పద్మ నేత్రు, 

వెపుడు నా వేత్రములు - గొంచియిలప్పుంగనునొ, Fa 1 


ప్రాకార సప్తక పరిరక్తితంబైన 
శ్రీరంగధామ సుక్షేత్రమందు, HR 
శాత్రవాపాయంబు: శంకించి, నిషవహ్ని 
పూలమేల్కట్టునా, పాలయంజే సి 
వేనామముల, సదా వేనోళ్ల వినుతించు 
ధవళవిగ్రహుండుగా తనరిమించి 
సేవింపవేర్చిన శేషాహి, పాన్సుగా 
రాణింప, శయనించు రంగనాథు, 


పరము, వతసీకుసుమశోభ వరలువొని, 

నమిత సద్భక్తీ ౦ గొండాడ నమరుకుపుడొ 

నిలచి యామోద సుస్తంభములను బట్టే : 

కన్నులారంగ కొంచంగా గలుగుటెపుడొ. 2 


నలున తదేక దృష్టిమెయి నాలుగుమోముల సన్నుతింపంగా, 

చెలువుగ శేషశాయి యయి ేనలందేర్చెడు భక్తకోటికిన్‌ 

అలరి, దయార్హ్రదృష్టి వభయంబు నొసంగెడు రంగనాథు, వే 

నలరుల తత్పదాబ్దముల, వర్చనసేయుచుం గాంచు బెప్పుడో! 3 


. కెరలు రక్కసుండైన శేశి శిరంబును 


ఖండేంచి మోదింపంగలుగువావి, 
కేల గోవర్ధనగిరి వెత్తి గోవుల 
గోపబాలురల గాచికొన్నవాని, 


20 


పెరుమాళ్‌ తిరుమొళి 


| ఇ 

వీల మాణిక్యంపు విగవిగల్‌ వెలుగొందు 
వబ్దికాంతుల దేహమలరువొని, 

ద్రావిడానురవా గతయ చేరవీథుల 
నరయంగం గవనచ్చువట్టివాని, 


రంగవాథువి, హృదయాంతరంగనాథు 

పదము లరమోద్పుంగనుదోయి భక్తి నశత | 
వెపుడు గౌంతునొ! సుమరాజి చేర్చికూర్చి 

చేతులారంగ వరించు చెలునమెప్పుడొ! 


నారదతుంబురుల్‌ నిగమనాదములన్‌ శ్రవడైకపౌఖ్యవి 
స్తారముగొంగ వీణెల నుదొారముగాం బరికింస, భక్తమం 
దారుండు, రంగవాథుం డహితల్పుండుగొ శయవించియుండ, నిం 
పొరంగం గాంచి, మొక్కుకొనునంతటి భాగ్యమదెవ్నండొనాకో? 


. సురభిళ సన్మధు ఫ్థగిత సుందర పుష్ప వనావృతంబరై 


పరగెడు మందిరంబున, తపస్సులు, నచ్చరలున్‌ మహేంద్రుండున్‌, 
హరుండు, విరించియున్‌, (ప్రసవహారములన్‌ గయిే సి కొల్వంగొ 
వరలెడు రంగవాథు ముఖపద్మము నేం గను భాగ్యమెప్పుడో? 


, మనసున పాపముల్‌ గెడపి, మాన్యత నింద్రియముల్‌ జయించి, స 


జ్ఞనమత సంప్రదాయమున సారపు ధర్మపథాన పేర్మి గాం 
చిన నిరవద్య భక్త గణ చిత్త వశీకృతుండైవ రంగ నా 
థువింగవి, సమ్మదాశ్రువుల తోరపు భక్తిని. గొల్బు'టెప్పుడో? 


. వరిచేలున్‌ కుసుమాభిరామననముల్‌ వ్యాపింప తన్మధ్యమం 


దురు శ్రీరంగపురైక హర్మ్యమునయం దుత్కంఠమై దేవతల్‌, 
వరుసన్‌ తార్‌క్ట్యుండు, స్వీయరక్షకగు వొపంచాయుధంబుల్‌ సదా 
పరివేస్త్రించెదు రంగవాథు గని, వే ప్రార్ధించు "పే వేళనో! 


. తోరంబైన సముద్ర ఘోషవలెవై తూర్యధ్వనుల్‌ నిండంగౌ, 


శ్రురంగంబునయందు, పౌధమున, వాసింగాంచు భక్తాళితో 
శ్రీరంగ్లాధిపు కీర్తి పాశ్రునయన శ్ర్రీదీప్తి నిండార, నో 
రారన్‌ గానము సేయుచున్‌ భువిని నాట్యంబాడుకే వెన్నండో? 


~~ 


పెరుమాళ్‌ తిరుమొళి 21 


్జా 


స్వర్గాదిలోకముల్‌ సకలబ్బందారకుల్‌ 
విమలసౌఖ్య స్థితిన్‌ వెలయు కొజకు, 
భువి మానవులతోడ పుణ్య(ప్రనృద్ద మై 
మెలంగి యుజ్జీవింపంగలుగు కొణకు, 
అఖిల దుఃభోదర్శ మైన యంభోరాని 
మాచముట్టుగ మాడ్చివైదుకొజకు, 
నిర్భరానంద సందర్భ వైభవముతో 
సరమభక్తాగ్రణుల్‌ పరగు కొటకు, 


(= 


తే? దక్షిణాశాభిముఖముగ, ధాత్రియందు 
శేషశాయిగ వెలసిన శ్రీసనాథు 
వ! 9, 
పదములంగొల్సి, తద్భక్తవరులగో ష్టి 
కెజగి, వారలంగలియుట యెప్పుడగునొ? 10 


II 


ఈ దశకమున, శ్రీరంగనాథుని సేవించు. భక్తవరుల వైభవమును 
కొనియాడుచు, వారికి సేవకుడుగా నుండు నదృష్టమును ఆళ్వారులు 
కోరుకొనుచున్నారు. 


సీ, స్వీయప్రయత్నంబుచే నందంగోరెడు 

నట్టినారి కలభ్యమైన వాని, 

తనపూర్ణ తేజంబు తానయై భక్తుల 
మధురానుభూతికై మలచువాని, 

అమ్లానవనమౌల అమరంగ యురమున 
శీసనాథుండు గొల జెలంగువాని, 

శ్రీరంగమున యందు శేషాహితల్పుండై 
భక్తకల్పకముగా ంబరంగువాని, 


తే, నానుసంకీర్షనంబుల నతుల నుతుల, 
భక్తితన్మయ చిత్తవిభ్రాంతి మెజయు 
భాగవతగో స్టీనిం గొంచ్చి ప్రణతు లిడుట 
అరయ, కన్నులు సాఫల్య నుందుటగును. 


22 


డా 


సెరుమాళ్‌ తిరుమొళి 


. వ్రేపల్లె గో గోప, గోపీజనంభుల 


గావంగ కృష్ణుండై గ్రాలువాని 
శరమొక్కటింబట్టి సప్పసాలంబుల6 

_బడంగొట్ట రాముండై పరంగువాని, 
క్రీరాబివుథియింప చెలువయై పుట్టిన 
చ ణా (un లు 

సిరిని చేపట్టిన చెలువు వాని, 
త్రురంగపురవర శ్వేత రౌజంబున 

ఫణి తల్పమునయందు పరలువాని, 


. రంగనాథునిం, గొండాడు (ప్రొజ్ఞ భక్త 


పదసరోజ ధూళిని మున్గువా౭డ; నాకు 
ప్రథిత గంగాస్రవంతీ తరంగములను 
మునుకవెట్టంగ పనియేమి యనెద వేను, 


. వీలను పెండ్లాదు నిర్మలోత్సవవేళ 


ఏడెడ్డ పొగ రణంగించువిధము 
బలిగర్వమునుమాన్న పనియీని పుడమిని 
కొలిచినప్పటి దృశ్యకలిత విధము 
సంద్రంబులోమున్లు సకలంబు పుడమిని 
అవరీల"సైకెత్తి నట్టి విధము, 
అరయుచున్‌ భక్తాళి యనతారను హేమంబు 
తలంచి, దేవళమును వలనుగొనుచు, 


. అమితహర్షపులకిత వేత్రాశుధార 


జార్చుచుంద్రు కొవేర్యోఘు సరణిమెరయ; 
అట్టి శ్రురంగనాథ భక్తాంఘీ ధూళి 
వాదు ఫాలాన పోకీ న న్నాదుకొనుత ! 


. సెరుంగున్స్‌ వెన్నయు, క్రీరముల్‌ వరుసగా |వ్రేపల్లెలో ముచ్చిలన్‌ 


భరిత క్రోధమునన్‌ యశోద తనయున్‌ బంధింపంగా వ్రాట్క త 
శ్పరమున్‌ కృష్ణుని. గాంచి మైమ్కు లిడుచున్‌ ప్రార్థించి, నారాయణా! 
నరదా! యంచు నుతించు భక్తనర దీవ్యత్సాదముల్‌ గొల్ఫెదవ్‌, 


4 


"పెరుమాళ్‌ తిరుమొళి 


ఘోరంప్లుటాకృతి ఘోషించు సప్తపుం 
గవముల యుద్దుర గర్వ మణంచి, 
నీలాంబహృదయాజ్ఞ నిలయహారివిహార 
సుఖమరందముగ్రోలి చొక్కువాండు; 
కాళీయ ఫణిఫణాగ్రమున నిర్మథన నా 
ట్యంబాడి, తద్వధకైన వాండు, 
(ప్రాకార పరిరక్షంబరంగెడు శ్రీరంగ 
హర్మా్యన శయనించునట్టివాందు 
అయిన (శ్రీరంగనాథుని, యనవరతము 
తనుదు హృదయాల నెలకొల్పి, ధ్యానపరత 
హర్షపులకిత గాత్రులౌనట్టి భాగ 
వతులం గొల్చెద నెమ్మది భక్తివశత! 
అపరిచ్చేద్యువి, సృష్టికాద్యుంబ్రళయంబైనట్టి కాలంబునం _ 
దప్పుడున్‌ నిల్చెడు రంగనాథుని నుదిన్‌ ధ్యానించు భక్తాగ్రణుల్‌ 
నిపుణుల్‌, నాస్తికవాదులం దఘము వేనింద్రోలు పుణ్యాత్ములా 
సుపవిత్రాత్ములు జన్మజన్మముల నే స్తోత్రంబులంజేసెదవ్‌. 
దివ్యలావణ్యసందీ ప్రీ నిండారంగ, 
తనరు మేఘద్యుతి తనువువాని, 
ముత్యాలతేజంబు మొనయు హాసద్యుతి, 
మురిసెంబుగూర్చ్భు కెమ్మోవివాన్సి 
'అడరు కాంతులతోడి వెడంద నక్షంబున 
కౌస్తు భరత్నంబు గ్రాలువాని, 
మౌక్తిక దామ సమ్మానితం బగునట్టి, 
కంబుకంఠముతోడి కలిమివాొని, 
అఖిల తేజోముయాత్మ కుండైన వాని, 
రంగనాథుని పదపద్మ రమ్య సీను 
పరమ మోదా(శ్రు లర్చించు భక్తవరుల 
పాదముల యందె ధ్యాన తత్సరుండ నగుదు. 
అలికులదీప్తమౌ తులసిహార మురంబు నలంకరింపంగా 
జలజదళాన్టువిన్‌, భుజగశాయిని, సత్స్రభు రంగనాథునిన్‌ 
విలసీత చారు మూర్తింగని, విశ్రుత తాండవ నాట్యశోభలన్‌ 
మెలంగి నుతించు భక్తులను మెచ్చుటలో వివశత్వ మందెదన్‌. 


23 


24 పెరుమాళ్‌ తిరుమొళి 


జనులం దెందజొ రంగనాథుని, నమస్కారంబు లర్పించుచున్‌ స 
వినుతుల్‌ సేయుచు, మేనులన్‌ మజచి, తద్విఖ్యాతగాథా సుధా 
వనధివ్‌ మున్లుచు 6దేలుచుండంగని యవ్వారంద రున్మాదులం 
చని లోనెంచెడు వారలే కద, సదా యౌచుందు రున్మాదుల్రై, 9 


వనజదళాయతాక్షియగు పద్మివికీం బ్రియుండైన రంగనా 
థునికి ననన్య చిత్తముగ, తోరపుభక్తిని సేనసేయంగా 

తనువులు సద్గతింబడంగ ధన్యత నొందిన, పుణ్యజన్ములన్‌ 

మనమున నెంచి వారలకు నూన్యత నంజరి నే ఘటించెదన్‌, 10 


Mi 


ఇందు ఆళ్వారులు |ప్రాకృతమానవుల సేవను నిరసించుచు, శ్రీరంగ 
నాథుని సేవయందు, తమకుగల వ్యామోహమును వెల్లడించుచున్నారు. 


క్షణీకముగునట్టి బ్రదుకె శాశ్వత నుటంచు 
తలచు పానురజనులతో ౦ గలియలేను; 
ప్రథితనత్సలు నను (బ్రోచు రంగనాథు 
వినుతి. జేసెడు వ్యాముగ్గుం డనుగ నుంటి, 1 


రంగనాథుం బరాత్సరు6బ్రస్తుతించు 

శత్సరుండవాట వెంత మాత్రంబునలదు, 

పద్మనాళమ్ములను బోలు. పడంతులందు 

సక్త కామాంధులగు వారి సభ్యమెప్పుడు. 2 


మనసిజుని తీవ్ర శరఘాతమునకు లొంగు 
చపలచిత్తుల సభఖ్యంబు సలుపంజాల, 
వరకఘాతకుండైన యనంతు లీల 
లను నుతించెడు నువ్మత్తుండనుగ మంటి. 3 


పూతనాస్తన్యముంగగోరి ఖ్యాతి గనిన 

ఆ పరంధాము పదభక్తియందు మునింగి, 

అన్నవష్రాల ప్రొప్తికే ఆసపడెడు 

(ప్రొకృతులతోడి సఖ్యంబు వదలినాండు 4 


కపపదుమాళ్‌ తిరుమొళి 25 


పరమ సుపవిత్ర మార్గంబు వదలివైచి 

దుష్పథంబునం బడునారితోడి మైత్రి 

కొక నమస్కార, మా శ్రీశునకునె సేవ 

భక్తీతోయజేయు వ్యామోహపరత నుంటి. ర్‌ 
స్వర్గభాగ్యంబులే తృణప్రాయ మనుచు 

పరమపురుషుని సేవానివశుండ నగుట, 

అనుపదం బనన్యప్రయోజను(డ నన్ను 

పోలక చరించువారల పొందుంగోర. 6 
స్వామి! శ్రీరంగనాథ! యో పదమ పురుష! 

ఓ దయానిధీ! యనుచు హర్లోన్మదుండను 

గౌంగ్య నెల్లప్టు కీర్తింపంగలుగు నాకు 

ధూర్త సాంగత్యమున కాంక్ష తొలంగిపోయె. 7 
సకల ప్రాకృత మానవసంఘు మెల్ల 

నేను తలంచెద నున్మత్తమైన దనుచు; 

ఏల వివదింపవలె, వారి యెడందలందు 

నేనె యున్మత్తుండనుగొంగ నిలిచియుంటి, 8 
చక్రహస్తుని, లక్ష్మీశు, సారసాక్టు 

ప్రథితసౌందర్యనిలయు, శ్రీరంగనాథు, 

సర్వవేళల నెమ్మది సంస్కరించి 


మజతు నిహమును, వెట్టిగా మసలుచుండి, శ 9. 
శ 
ఫణీశయానుని శ్ర్రీదివ్యపాదపద్మ 


కాంచిదర్శన భాగ్యంబు గలుగునట్టి 
సుకృతులగువారి కెటనుండి సోకంగలదు 
"పేదరికమైన దుఃస్థితి వేదనంబు. 10 


IV 


శ్రీవేంకటేశ్వరుని నిలయమైన, పవిత్ర శేషశైలమున నిత్యమును నివ 
సించి యుండుటకు, చూనవజన్మమే కాదు, మరి యే జన్మము లభించినను 
తమకు చాలునని కోరుకొనుచు, ఆశ్యారులు  వివరించుచున్నారు. 


26 


పెరుమాళ్‌ తిరుమొొళి 


వరదున్‌ శ్రీశుని సేవలం దనుపు తద్భాగ్యంబు లేనట్టి యీ 


' నరజన్మం బురుమాంసవర్థితమయౌ నాకేల నాశింప ను 


ర్వర దీవ్యద్దన పాంచజన్యధరుండైై వాసీంచు శ్రీవేంకకే 
శృదు నద్రీంద్రతటాకమందు బకమై జన్మింప (శ్రేష్టం బయౌ, 
వరస్వర్గాంగవ లెల్లంగొల్వంగ, సుఖావాసప్రదీప్తంబయౌ 
సురరాద్వెభవమో, క్షీతీంద్ర నిభవస్తోమంబొ, ఆశింప, స 
త్వరలభ్యంబులెయైన వేనిఫలమౌ, తర్కింప, శేషాద్రిపై 
నురుకొపార బకాన్న మత్స్యమగు జన్మోత్తంసమే కోరుదున్‌, 
పురుహూతాభవ పద్మజుల్‌ మమజులున్‌ భూలోక వైకుంఠమౌ 
నురుశేషాద్రిని దేనళాన గుమియై యుండంగ్య నర్చించు త 
చృరివారంబును జేరి శ్ర్రీశునికడన్‌ బంగారు పొత్రంబు, నే 
వరమౌ భక్తిమెయిన్‌ ధరింపందగు “సేవాభాగ్య మాజించెదన్‌, 


కనకంబువ్‌ గన దొంగిలించుగుణమే గన్సించునన్‌ భీతిచే, 

ననఘాలంకృత శేషశైలమున పుష్పారాను నుధ్యంబునం _ 
దనువౌ చంపక నృక్షమైన జని నే నాశింతు, తత్పుష్పముల్‌ 
దనుపున్‌ సేవల శ్రీనివాసు పదపద్మ ద్వంద్వ పూజావిధిన్‌, 


అమరానోకహమున్‌ హరింపండొకొ తా నాశించి కృష్ణుండు, ఏ 
విమనస్కుండొ హరించుచంపకము నుద్వేగంబుగా నట్టులే, 
సుమనస్ఫుత్య ఫణీంట్రశైలమున నేశోభింతు స్తంభాకృతిన్‌ 
అమరేంద్రత్వము నేనిం గోర, గిరియం దాశింతు నేజన్న మేన్‌, 
వరుసన్‌క్షుద్రక్షుపొది నాశనమునే భావింతురట్లాట, వే 
గిరిశ్చంగంబులలోన నాక్కండుగ కొంక్షించుంజనింపంగ, వె 
త్తరివేన్‌ కోరక యీసడింతు సురకొంతాలోక నాట్యంబులున్‌ 
పరమోదొర తదీయ వైభనములుకాభా సించు తత్కీ)డలున్‌. 


సపతుల్‌ మాతన దేనతాయతనముల్‌ స్థాపింపంగా జాలనే 
యుపయోగింతురుగొన, శేషగిరిపై నుద్యన్నదీ రూపమై 
సుపవిత్రంబుగ నుండంగోరెద, నధీశుల్‌ మెచ్చునైశ్వర్యమున్‌ 
అపవిత్రం బది లెక్కసేయంగదె, తొనైవచ్చినన్‌ జేరినన్‌. 


పెరుమాళ్‌ తిరుమొలి 27 


హరదేవేంద్ర నిరించులంబలె సదా యజ్ఞంబులం జేయు నం 
దరకున్‌ యజ్ఞఫలంబు లిచ్చెడు పరంధాముండు వాసించు, త 
గిరిపై భక్తుల పాదధూళి కనువై దీపీంచు మార్గంబుగా 
వరియించున్‌ జననంబు; నీళ్ళునదిలో ప్రాప్తింప వెల్లప్పుడున్‌, 8. 
అనుకంపామృత మిచ్చి, భక్తజన ఘోరాఘంబులం గూల్తు వం 

చని. శ్రీవేంకటనాథ ,! నిం దలంతు, నీ యావాసప్పున్‌మైోల స 

జ్ఞన భక్తామర షపాదరేణువుల పూజ్యంబైన సోపొననౌ 

జననం బీయవె, నీ ముఖాబ్బమును కాంక్షల్‌ దీర కాంతున్‌ సదా! 9 
చారు నవీన రక్త రుచిసాంద్రముగానగు విద్రుమోష్టమిం 

పారెడు వేంకటేశ ! భవదాయత విశ్రుత శేషశైల మం 

దే రుచిరాల్పవస్తువుగనేనియు పుట్టువు నిమ్మదే ప్రభూ! 

కోరెద నిష్టకామ్యముగ, కూర్చెడు పెన్నిధి నా కదే సుమో. 10 


(9వ పద్యమున తెలుపబడిన ఆళ్వారుల కోరికకు తగి 
నట్లు ఆయనయెడ గౌరవసూచకముగ కొండమోది ఆలయ 
మున గర్భగృహమునకును, శయనమండపమునకును నడు 
మనున్న రాతిగడపకు (stone step) కుల శేఖరప్పడి యని 
పీరు "పెట్టబడినది. అది బంగారుపూతతో కూడియున్నది. 
స్వామిని దర్శించు భక్తులు తమ పాదములను ఆ గడపకు 
సోకనీయరాదను నియమ మున్నది) 


ఖ్‌ 


ఇందు, కేరళముననున్న తిరువత్తువక్కోడు క్షేత్రమున వెలసిన శ్రీమ 
ర యః 
న్నారాయణుని దర్శించినపుడు, ఆళ్వారులు తమకు స్వామియెడ గల 
అనన్యభక్తిని, అనన్యశరణాగతిని, పదివిధాల నుదాహరించి తెలుపుచున్నారు. 
సురభిళ సుందర ప్రసవ శోభితమౌ వనరాజి మెచ్చుచున్‌ 
అరయవు, త్వత్ప్రకల్పితము యైనది ,నాయెడ నేచు దుఃఖ, మే 
మరకయ నీ పదాబ్దములె నుంచుత దిక్కయి వాకు, గెంటుచున్‌ 
అరయక తల్లికోపపడ, నర్భకుండేడ్చుచుం జెంతంబేరండే! 


"పెరుమూళ్‌ తిరుమొళి 


ఆకొశోన్నత వప్రమధ్యమునయం దారూఢ సౌధంబునన్‌ 
పాకారుండన, వన్నుంబ్రోచుట కుపేక్షంజేసినన్‌ దేవ, ని 

న్నే కొల్తున్‌ శరణంది నీపదములే యేలంగ, సత్మాంత, య 
స్తోకానేక సపర్యలకొవిడుచునే దుశ్శీలుండౌ భర్తకున్‌. 


మోనుల్‌ మక్కువతో వసీంచు పొలముల్‌ మేలంద, తన్మధ్యమం 
దానందించెడు నిన్నె, రక్షకొబశై ధ్యానింతు; నీ దృష్టిలో 
వేనేలంబడవైతి దేవ, జనముల. నిత్యంబు సేవింపరే 

భూనేతన్‌ విపరీతధర్ము నెపుడో పుణ్యుండుగాంగోరుచున్‌. 
తనువుం గోసెడు శస్త్రవైద్యునెడ స్వాస్థ్యంబొప్ప కొంక్రించుచున్‌ 
తన విశ్వాసము. జూపు రోగి; యటులే దాసుండనై దేవ నీ 
యనుకంపన్‌ మదినెంచి కొల్చెదను (శ్రేయఃప్రాప్తీ నాశించుచున్‌, 
అనయంబీవు అనంత దుఃఖనులు నాకంటంగం గల్సించినన్‌. 


వననుత్త ద్విసమున్‌ వధించితి కృపాపారీణ! నీ యంఘులే 
ననుంబ్రోవందగు, వీడుకేలను? శరణ్యంబుల్‌ గదా నాకవే 
కనలేకందరి, పక్షి యబభ్ధిపయి వాకొశంబునం బోవుచున్‌ 

మును తా వీడిన యోడకంబమున కాల్మోపుం గదే యండగాన్‌, , 


భానుమరీచి జాలములు పర్వవికాసము గాంచు పద్మ, మో 
దీనజవావనా; అనలదీప్తికి శోభిలంబోవ, దట్లె, నా 
మానసమెంతొ పంకీలము, మానిత త్వత్సుగుణైకధర్మ మా 
ర్గాననె గాక యన్యవిధింగాంచునె విశ్రుత పావనత్వమున్‌. 


చిరకొలంబును వర్షముల్‌ పడక శోషింపంగ సస్యంబు లు 
ర్వర మేఘోదయవేళ గాంచుటకునై వాంఛించి నీక్లింపవే, 
కరుణన్‌ నొ దురితంబు లూద్బుట కుసపేక్షన్‌ బేయుదైనన్‌, సదా 
స్టిరతన్‌ నాదగు చిత్తమో వరద! నిన్‌ సేనించుచున్‌ నిల్చెదున్‌. 


వీలజీమూతగాత్ర! విరి ద్రతేజ ! 
ప్రథితపుణ్య స్వరూప! యో పరమపురుష! 
భవదపార మంగళ గుణ వనధియందు 
చేదు మచ్చిత్తలహరి, నీ సేవకొజకు. 


“i 


పెరునూశ్‌ తిరుమొళి 29 


అనయంబున్‌ San పను నే నాశించి సేవింతు, నీ 

వనుకూలింప కుపేక్ష సేసినను నే ధ్యానించు నిన్నే సదా, 

మనుపం జారిన స్‌ పదాబ్దములు సమ్మానించుచున్‌ వీడలేన్‌ 

కనజాలన్‌ భవదన్యు రక్షణకునై కంజాక్ష! నారాయణా! 9 


ధనమేలంచు నుసేక్షసేయుచును నిన్‌ధ్యానించి వాంఛించు నా 
ఘన ప్పుణ్యాత్మునె చేరు సంపదలు సంకల్పించి తామై సదా; 
నను నీ వట్ట యు సపేక్షసేయుచును నన్‌ వాంఛింపకే పోయినన్‌ 


నిను నే నెప్టు అపేక్ష సేయుదు. గదా నిర్షిదతేజోనిధీ! 10 


vi 


జగన్నాటక స్కూత్రధారియగు శ్రీకృష్ణుని యవతార లీలలను వివరిం 
చుటలో, నొయనయెడ, ప్రణయ రోష వివశలైన, గోపికల దశలను, తాము 
పొందుచు ఆళ్వారులు ప్రసంగించుట యిందుగలదు. తమ (ప్రొణనాథుని 
వియోగమును సహింపజాలని వారు గోపికలు. అట్టివారికి, ఒక్కొక్కరికి 
ఒక్కొక్క విదముగా వియోగమును కల్పించి దర్శన “మిచ్చి అనునయించు 
కృష్ణునితో వార లా యా సందర్భములందు ప్రణయరోసషమున ప్రసంగించిన 
విధము ఈ క్రింది రీతిని వివరింపబడినది. 


పరునంబైన సుగంధపుష్పములతో వక్రంబులౌ పెన్నెరుల్‌ 

పరిపారించెడు గోపభామినుల సౌభాగ్యంబు పండింతు నీ 

పరిరంభంబుల, కృష్ణ! అయ్యది యసంప్రాప్తంబ నాకౌట, వే 

సరితిన్‌ రేయి యికొల్లనోర్చుచు భవచ్చద్మప్రలోభంబునన్‌. 1 


సపెరుయగుం ద్రచ్చెడు చారుగోపిక తనూ విభ్రాంత సౌందర్యమున్‌ 
పరికీలించుచు తత్క్రియం గలుగు నీ ప్రజ్ఞం బ్రదర్శించి నా 

దరికిన్‌ జేరెడు కృష్ణ ఏల యబపో, త్వన్నాట్యమున్‌ ముగ్గ భా 
సురబింబాధర సుప్రకంపనము నేల జూడంగలే దందువా? ల్లి 


30 


పెరుమాళ్‌ తిరుమొళి 


ప్రసవావతంసంపు సైదలి యెదురైన 
కనుగీ బెదవు కోర్కి కనువు మెరయ, 
మెరుగు బంగరు చాయమేని జవ్వని గాంచి 
మురిపీంతు నగవుల మోహరించి; 
నుందహాసొంచిత సుందరి దరియుచో 
కౌంగిలించెదు వేడ్క గారవింత్ను 
ఉద్యానవననుందు ఉవిద యొక్కెడ నున్న 
పలుకరించెదను, నూయలను గొల్పి, 
ఇట్టే నయగార, మీపీయ, మిట్టి చనవు, 
ఈ సరసవాక్యముల, నమ్ము కెటులొ చెపుమ? 
అకట! ఇరు ముద్దులను గూల్చినట్టే కృష్ణ! 
పరుగుచుంటివి నూయులంబెంచికొనుచు. 


తవ (పేమన్‌ వెలయించి యిచ్చెడి యశోదాస్తన్యపీయూష మే 
లఅనుచుకా పూతనపాలనే, విషముయంబైనట్టి వే, త్రాగి తీ 

వని గేల్సేయరె పిచ్చిబిడ్డ వనుచున్‌; బొంగాని, నీకే తగున్‌ 
కనుచో నాదగు దూతికన్‌ చిలిపిగా కౌంగిళ్ల ముంచెత్తుటల్‌, 


తనుమధ్యన్‌ దిగియారం, గౌంగిలికి సంధానించి మోదింపంగొ 
చనవృంగొల్పుచు రేయి చీకటిని సంచారింతు వీ నీథిలో, 

తని వోకుండ మరొక్కతెన్‌ కనకవస్త్రం బింత చాటుంచుచున్‌, 
గని చేసన్నలం జేర్చ నెంతు, వది నేం గాంచంగ .జింతింతునే? 


ఉపలాలించుచు శయ్య వీడితివి ఎంతో పాపముం జేసితిన్‌, 
అపుడే కౌంగిలి యిచ్చి తెందరకునో ఆ రేయి మర్నాడునున్‌, 
నిపుణంబైనదె మల్ల యుద్ధమున నీ నిండైన బాహాబలం 

బిపు డిచ్చోటము నిల్వనేలి చనుమా యేణాక్టులే మెచ్చంగన్‌. 


ఏలా వచ్చెదు మాగృహంబునకునై యీ యర్హ రాత్రంబునన్‌ 
మేలంబాడ మృగాక్ళలం గనవ్వు ఏ మోవాక్షినిం గౌంచ, విం 

కేలా వంచితవైతినో గదె, భవత్‌ హేలా ముఖాబ్దంబుచే, 

చాలున్‌ సీ యధరోష్టముం గనుటయున్‌, చార్నీదు నర్మోక్తులున్‌. 


పెరుమాళ్‌ తిరుమొళి 31 


ఎదురైవచ్చు ( వజాంగనన్‌ బిరిచి యెంతే కుందకుంజంబునన్‌ 
గదియం Cla ముద్దులం గురిసీ నన్‌ గాం ఇక్షించి తీవి చ్లటన్‌, 
కదియన్‌ డాంగితి నంచు కోప మొదవున్‌, కొనిమ్ము నాకేల! నీ | 
విదిత "స్కేర ము భాబ్బనేత్రముల దీప్రింగొన్న లోలత్వమున్‌. 8 
(శ్రేయః ప్రదాతవై చెలువొందు వనమాలి, 

వకలంక బర్లిపింఛావచూడ! 
క్షర్షికారాం చిత కర్ణభూషణు (డవు 

కనకాంబరుండ వాకర్షకముగ, 
విరులతో, సాబగారు కురులసెత్తావితో, 

. నెదురైన లలనతో, చెడియొ పలికి, 

చిణుగజ్జియుల (మోత చిందించు నడలతో 

శ పృడమికాంతకును 'షైపులక లొలయ, 
వేణుగావొమృతముతోడ వెర్లిగొనంగ 
ఏల వచ్చితి వోయి నీ ని చృటికిని! 
నన్ను నీ బాహువృలంబేర్చ నెన్నవేని 
గోకులాంభోధిచం[ద! యూ గోపబాల! 9 
(వ్రేపల్లె ని 
నంచి వీక్తిం పంగా, 
గ్రాం ఇచి మోదింప(6గా, 
గంఠ నందాత్మజా! 10 


కమలాలోలుండవైన ని న్నెవతెయో కంజాక్షి | 
ప నాట్య భంగిమములం గాం 
తమితో (శే (ల్‌ ఎమమయోక్తులం గుపిచుంగాత 
సుమనోజ్ఞంబుగం బిల్చుచున్న దడిగో! పోత 


¢ 


vi 


శ్రీకృష్ణుని శైశవ యౌవన లీలలను స్వయముగా జూచి, యానందిం 
పజాలని దేవకీదేవి స్థితిని తాము పొందుచు, ఆళ్వారునారు ఆ లీలలను 
దేవకి మాటల్లోనే పొందు పరుచుచున్నారు. 


సరసిరుహాయతాక్ష, కరిశాబక తుల్యబలప్రకాశు సుం 

దరదరహాస శోధిత సుధామధురేక్షు నిభా, యదూద్వహా 

నిరుపనువార్డివర్గ, శయనింప బె కృష్ణ, య యటంచు నూయె ల 

దరుదుగ మోయెలంచు భాగ్యమది యుబ్బని తల్లిని అక్కటక్కటా! 1 


అరుణపదాబ్దముల్‌ ముడిచి, యాటకు6€ బొమ్మను కజ్జల ప్రభా 


స్ఫురిత సుప్‌ద్మ వేర్రములయిాడుడు మెచ్చుచు, సేర్మి కన కన్‌ ' 
బముర్ససడు గున్న యేనుంగయొ మేఘపు కూనయొ నాగ, శయ య్య జం 
బొరలెడు నిమ్నం గౌంచంగల పుట్టువు గల్లని దావనే కదా! 2 


“య 


32 


పెరుమాళ్‌ తిరుమొలి 


వనితల్‌ బందుగు లొక్కరొక్కరె యొడిన్‌ పాలించి, మీనాన్న యే 
డనంగా, ముద్దుగ 'వ్రేళ్లులకానిలిపి యా పయా కొంతకుం జూవంగాన్‌ 

కని నందుం డెద నెంతొ మెచ్చెనట! నా కొంతుండు నీ చేష్టలన్‌ 

గని మోదించెడు భాగ్య మందండయె, పుణ్యం చేను గానింపమిన్‌. 3 


అరవిందములసౌరు నవఘళింపంగ (జాలు 
కాంతుల వెదజల్లు కన్నుదోయి, 

సువిశాల సుకునూర సుందరవక్షంబు, 
బలిసిన యాజానుబాహు యుగము, 

నీలమేఘద్యుతి నెలకొన్న దేహంబు, 
కోమలంబులు చూర్ణ కుంతలములు, 

నీదు నన యౌవనమునకు నిండు శోభ 

కలుగంజేయుంగ హర్షింపంగలుగుచుంటి, 

నకట! నీ శైశవప్పు చిన్నె లరయలేని 

దైన్యమే నన్ను వేధించు తనయ! కృష్ణ! 4 


నల్లని ముంగురుల్‌ నుదుట నాట్యము సేయం, నన్ను గోముగా 

మెల్లన వీవు ముద్దు లిడ మెచ్చు నదృష్టము నందవైతి; నీ 

యల్లది రోషమున్‌ పలుకు లందలి చెల్బము, తండ్రి పోఠికల్‌ 

మొల్లము గాంగం గాంచుటకు మోద మెలర్చిన దా యశోదయే! 5 


చెలువొప్పన్‌ పడిలేదు చీన్న .నడలన్‌ చిందించు నీ నాట్యముల్‌ , 

లరిమై ధూళిని బ్రుంగు దేహ మొడిలో లారించు పౌభాగ్యమున్‌, 
నలనొప్పన్‌ చిజునైేళ్ల పాయసము నాస్వాదింప, తచ్చేషమేన్‌, స 

కలయం గ్రోలుట గాంచనీని విధివా ల్నా కెంత హీనంబొకో! 8 


జంకముంజేరికొంచుు కుచమందలి దుగము లామవేళ, ని 

శృంకత వోటనున్న చిణుచన్మాన వీడుకు నవ్వు కొందు వా 

వంకన యున్న చూచుకనుం బక్టైడు హస్తము సాచి, శైశవా 

ఉంకృత సన్నివేశము అలభ్యము నొ కది గాంచి మెచ్చంగాన్‌. 7 


నవనీతం బొకకుండమండి గొనుచున్‌ (బాసింప, వీక్షించి, వి 
వ. 

న్నవరోధింస యశోద త్రాడుగొవిరా, వానంద ముప్పాంగ నీ 

నవవీతాంచిత వక్త్రపద్మమును, నిన్నాణంపు బింబోషమున్‌ 
కే 


.దవ్ఫలం బెగ్గిలి చూచి దండ మిదుటన్‌ తాం గాంచి మైమర్చెదున్‌, 8 


“పెరుమాళ్‌ తిరుమొళి 33 


జరయం గల్లి యశోద మెచ్చుకొన కృష్ణా! నీవు బాల్యంబునన్‌ 

గిరిగోవర్తన మెత్తుటన్‌ యమునలో (క్రీడించు కాళీయునిన్‌ 

ఉరగున్‌ ద్రోలుట, భాండనృత్యమును క్రూరోదగ్రు వత్సాసురున్‌ 

విరుగం గూల్చుట చేసి నాడ విపుడేన్‌ నీక్షింప లభ్యం బొకో! 9 


చను అందించి విషాక్త ద్యముల నాస్వాదింపంగొంజేయు పూ 

తవ ప్రాణాలను తోడివైచితి నసాధ్యన్‌ రక్కసిన్‌, అందుకే 

వను, నొ పుణ్య యశోదనున్‌ వదలి యెన్నం జూచి తా రక్కసిన్‌ 

జవనిం గాగ, కుమారో నిం 'గనుటకే వా (ప్రాణముల్‌ నిల్పితిన్‌. 10 


vil 


బాలుడుగా నున్న శ్రీరామచంద్రుని, తొట్లలో పరుండబెట్టి, జోల 
పాటలు పొడి నిదురపుచ్చెడు కౌసల్యాదేవిస్థితిని ఆళ్వారులు పొంది, 


రానూవతారను హినును, తాము అనుభవించుచుండుట ఇందు వివరింసబ 
డినది. 


ఎద యూయెలగ నీకు పదిలపరచితి దేవ! 

ముదమార శయనింప్తు మూచెదను రామ! 
రామూ! లాలీ, మేఘశ్యామ లాలీ 
తామరసనయన దశరథతనయా లారీ 


వరకౌసబ్యకు (స్రియతనయుండదై 
ధదణికి భారము తొలగించుట క్రై 
రావణు గూర్చితినో రఘురామా! 
నల నందితి సురసంతతిచే. 1 


లలి జగంబుల నెల్ల సృజియించినట్టి 

నలువకుం బుట్టిల్లు సీ నాభికమలంబు 

వాత్సల్యరూస, యో దశదిశా రక్షకా! 

సత్వేవితను నీదు చరితొమృతము దేవ! 2 


వినుత సుముచూడాకలాపాభిలామా! 

జనకునకు నల్టుండవు దశరథాత్మజరామ! 

జనవాథవంశభోగ్యామృతంబగు దీన 

వను కరుణతోంజూడ వేవేగ రావా! 3 


34 


పెరుమాళ్‌ తిరుమొళి 


జనకొత్మజాలోల, కోదండపాణే, 

కనగ ముల్లోకాల సృజియింప వేర్చియును 
జనియింప వెంచితివ అల్పనృపు నింట; 
ఎవలేని నీ కరుణ వర్ణింప నా తరము! 


మురియుచును రాజ్యసంపద వెల్ల నీవు 
భరతుచేతులంబెట్టి వవవాసమునకు 
బరిగితివి, లక్ష్మణుని "సవలం గొనుచు, 
అరసి పారించితివి, తండ్రీ యానతి విముచు. 


పురజనుల్‌, బందుగుల్‌, పరిచారికల్‌ బరియ 
పరిచర్య నేమరని యునుజునిం దెలిసి, 
తిరిగితివి వనములం దవనిజం గలిసీ, 
శరణాగతుల రక్షకుం దీక్ష వడసి, 


బాలకుని పోరికను వటపదత్రశాయివై 
ప్రళయావ విశ్వంబు నీలోన నిల్పితివి; 
వాలి వధం జేసి సుగ్రీవుని గాచితిని, 
పొలకుండవై భువిని ధర్మంబు నిల్పితివి. 


వావరులతో గలసీ వార్డి బంధించితిని 
పరిమౌర్చితివి లంక, లం కేశ్వరునితోడ, 
సురల కబ్ది మధించి యమృత మందించితివి 
నిరవధిక పౌశీల్యగుణము మెరయించితివి. 


సురవాగ యుక్షాదులను దివ్యసంపదల, 

పరగ సృజియించితివి సాకేతనాథ! 

నరభక్త సేవిత ప్రథిత పదపద్మా! 
శరణాగతుండ నేను మునిహృదయసద్మా! 
జననియగు కౌసల్య (శ్రావ్యగీతికలతో : 

నిన శైశవంబునను లాలించి పెంచినది, 
నిని మెచ్చు మో రామ! యీ సేవకుని గీతి 


“కని దేవ రమ్ము నన్‌ కనికరించెడు రీతి, 


రామా లాలీ, మేఘశ్యామా లారీ 


పెరుమాళ్‌ తిరుమొళి 35 


I 


కైకేయి వలలో బడి, శ్రీరాముని అడవులకుబంపిన దశరథుని 
యవస్థను, తత్స్రలాపములను ఆళ్వారులు, దశరథుని స్థితిని బొంది, 
యనుభవించుచు సకరుణముగా వివరించుచున్నారు. 


సకలరక్షాదక్తు నకలంక గుణదీప్పు, 
రఘుకులాలంకారు రామచంద్రు, 
సుజవైకవంద్యు నిస్తుల సాహపౌదార్యు, 
సర్వ్వపొరానీక పౌఖ్యనరదు, 
యౌవరాజ్యపదంబు నాస్థమై గ్రహియింప, 
సన్నద్ధుండై యున్న సౌమ్యచరితు, 
వేధవేదాంగాది విద్యావిశారదు, 
సుకుమారు, సత్చుత్తుంజూచి చూచి, 


ననములంబట్టి తిరుగాడంబం సీనాయడ 

కఠినురాలైన కైకవాక్యములచేత 

బద్దుండనయితి వంచింపంబడితి నిట్లు 

వరలు చుంటిని, జీవచ్చవంబ నగుచు. 1 


మద్దోదవాక్యంబె మన్నించి పొలింప 
విపుల రాజ్యశ్రీవి విడిచినావు, 
వేలాయుధమునోలె వెలుంగు నేత్రుండవు 
వనికి సీతం గూడి పయనమెతి 
అడవుల కష్టాల బడవెంచి తనుజు 
ధర్మప్రతిష్టయే దారింజూప, 
రథగజతురగాది ప్రథిత వాహనముల 
కాదవి తరలితి కాలినడల 


అకట! శ్రీరామచంద్ర! న న్నరయ నీవు, 

పుత్త్ర, (ప్రేమైక నిలయ, సత్చుణ్యగణ్య, 

పుడమి విశ్చేష్టితుండ నాచు పడితి నిపుడు, 

చేయంగలదేమి? నాకు నస్తిమితమతికి. 2 


సాధుసంరక్షక, సర్వలోక్మప్రియ 
రక్తాంతలోచన, రామభద్ర! 

శైలసన్నిభ భుజసంపత్స్రభావ, యో 
ధర్మ స్వరూప, సత్యప్రకాశ! 


36 


"పెరుమాళ్‌ తిరుమొళి 


పరమపాతివ్రత్య భాగ్యసంపన్నయే 

కౌసల్య కదుపారం గన్నపుత్త 
శార్‌జ్ఞ హస్తుండవు సౌజన్యమూర్తివి 

పాపాత్ముండను నాదు పరమకఠిన 
హృదయముం గరగించితి వెంతొ పుత్త) 
అకట, సౌధాన మృదుశయ్యయందు నిదుర 
చెందె దీ వెట్లు వనిలోని చెట్లనీడ 

Cy గా 

కటికరానేల, నిద్రింపంగడగు దోయి! 


శివుని ధనుస్సు ద్రుంచితిని సీతకు సుందర గాత్రవల్లికిన్‌ 
ధవృండవు గాంగ, రమ్మిట సుతా! ననుంబేరి యొకించు కేగు మీ, 
వవుర, మదేభసంభృత భయంకర ఘోరననాళి కేగుచున్‌ 
దవులను నుండ, నాదు హృది తానయి వ్రీలదు రాయిగా నయెన్‌. 


నను తండ్రీ యని (ప్రేమమిర మధురానందంబునం బీల్వంగా 

వినలేశే, త్వదిభేంద్ర యానమును, సంప్రీతిన్‌ ముభాబ్బాతమున్‌, 

కనలేకేే నిను. గౌంగిలించు సుఖమున్‌ కొంకి ంపలేశే, యిటుల్‌ 
వనులంబట్టంగంజేసి, పాపముతిసై వర్తింతు దుఃఖంబుతోన్‌, 


కూరిమిదప్పి కైక తన కోరిక పల్మరు దెల్పుచుండ, నీ 
వోరిమి నాదు పాపపు దురూక్తులచేతను వంచితుండవై 
ఘోరవనంబులం బడంగం, గోరితిి వాంకలికెట్టులోర్తు,వ 
న్వారిగ వాడి జొాలపయి పాదము లూనుచు బాధలందుచున్‌. 


అనఘ సుమంత్ర! వేదవిదులైన ధరానురవర్యులార! యౌ 
వనమువనే జటాళ్యజిన వబ్కలముల్‌ ధరియించి రాము. డొ. 
య్యన వనవాసి మౌటయును, ఆరగంబండిన వృద్ధమూర్తి నై 


మమట పురాన న్యాయమొకొ! మాన్యులు మరలు దెల్పనేర్తు రే? 


అనుంగుం బుత్తుని యగ్రజున్‌ స్మృతులయం దారూఢ ్రజ్ఞావ్వితున్‌ 
ఘను శ్రీరాముని, తద్వివీతునివి కైకొ లక్ష శ్రైణున్‌, 
ణివి సీతన్‌ స్నుష వా వనంబుకడనే నిబ్చించి మోదింతు, నే 


_ మనుదువ్‌విందింతుంజేసితౌ భరతు, వా కర్పించుచున్‌ మృత్యువున్‌. 


పరశురాముని చేతి వైష్ణవచాపంబు 
నొక నినేషములోన నూడ్చివైచి, 
లఅంతతోం బోక తదౌన్నత్యమును, తప 
స్పిద్ధియు మొదలంట, జెదచి తీవ; 


పెరుమాళ్‌ తిరుమొళి 37 


నీ వియోగాన్నికి నిలువంజాలవి తల్లి , 
వనరుటం గాంచియు పొటిగొనక, 
పితరు నాదేశంబు పేర్మిమై పాటించి 
దారుణాటవులకు6 దరలి తీవ, 
జానకీనాథ, శ్రీరామచంద్ర, విమల 
సద్దుణప్తోమ, రఘుసంశజలధి సోము, 
సౌమ్యగతి నాకు వేడేడు జన్మ ములను 
తనయు డవు, *గోంగ జన్నింప తలంప్పుంగనెదు. 9 
సరళాత్మ లైన కౌసల్యాసుమిత్ర లా 
క్రోశింపం గాదని త్రో సివైచి, 
ముదుసలి క్రూరాత్మ, ముంగోపి మంథర, 
బోధింప నాలించి, పుణ్య హీన 
కైక, యాజ్ఞాసింపంగొనంత వెంటనే ' 
అడవుల నసీయింప వభిలషించి _ 
= రమణీయ దృశ్యమై రాణించు మహనీయ 
పుర మయోధ్యను వీడి తరయ నీవు; 
ఇంకపురమున నాశింపనేమి కలదు, 
కొన్క నిప్పుడు స్వర్గంబెం గొంచల దలంతు' 
నోయి రఘునంశవర్ణనా! ఓయి రామ! 
సర్వజగదభిరామ! పొజన్యధామ! . 10 


న్‌ ౯ 


శ్రీరామాయణకథను సంగ్రహముగా. దెల్పుచు, శ్రీరాములన్తారికి 
శరణాగతులగుట, ఇందు ఆళ్వారులు వివరించుచున్నారు. 
విశ్చంబునకు కొంతి 'ఏలయనిచ్చెడువాని 
ఇనవంశ ముకుటమె దనరువాని, 
నీలమేఘచ్చాయ నిందు దేహమువాని, 
రక్తాబ్బనేత్రుండై గ్రాలు వాని, 
ప్రాకారసంభృత ప్రముఖ పౌధములతో 
పరంగుచుండు వయోధ్యపురమునందు, 
తన దివ్యతేజంబు తనరారి వెలుంగొంద 
పురుషోత్తముడు గాంగ వరలువాని, 
ప్రాజ్ఞకౌసల్య గారాబుపట్టి గాయ 
బరంగు శ్రీరామచంద్రుని పరమభక్తి 
నభయహస్తుని, హృదయమం దధివసింప 
చేతులంజేర్చి (మొక్కుదు చిత్తమలర. 1 


38 


పెరుమాళ్‌ తిరుమొళి 


గాదేయు వాజ్జదే కాంతయన్‌ శంకను 
వీడి, శక్తిమదేకవిశిఖ మెత్తి 

గొటంబుగొ నాటీ తాటక యురమును 
(వ్రక్కలించుచు వేలం బడగం జేసీ, 

ఘోర రాక్షసులను ఏరి నధించుచు 
కూళయైన సుబాహు కూల్చివైచి, 


. ఆ వెన్క మారీచు వాకసీంబున కెత్తి 


అబ్దిలో యబడవైచి యణంచివైచి 
రక్కసులబోరి పడకుండ రక్ష యిదుదు 
మునిగణంబుల కనిపల్కి; వూన్కిమెయిని 
ప్రతిన చెల్లించె యాగసంరక్షణామున i 
రామచంద్రుండు విబుధాభిరాము( డగుచు. 


జనకుని కూంచురౌ జూనకీవ్‌ తామ్ర ప 
ద్మాయతాక్షిని "పెండ్లి యాదువేళ, 
మౌని యాదేశంబు మైకోంచు సభలోన 
శినధనుర్భంగంబు€ జేసి, మెరసి; 
పురింజేరుదారిలో పరశురాముని చేతి 
(ప్రబల చొపంబును వంచి, యతని 
గర్వంబు సర్వంబు, కల తపస్పిద్ధియు, 
అణంచి తద్ధనువు వరుణున కిచ్చి, 
వైష్ణనంబైన తేజంబు్‌ వడస్కి యంత 
తనదు తలిదంద్రు లెంతొ సంతసము -పడంగ 
జానకీనాథుండై రామచర్నద్రు 6 డేగె 
పురి కయోధ్యకు తా పూర్ణపురుషు. డగుచు. 
తల్లిపల్కిన మాట తన తండ్రి యాజ్ఞగా 
'పైతృకరాజ్యంబు వదలివైచి, 
భక్తుడైన గుహుని పరమసాహాయ్యాన 
అవలీలగా గంగ కవలంజేరి, 
అనుంగు పోదరుండౌచు వినతుండౌ భరతుని 
తన పాదుకల నిచ్చి తనిప్కీ పంపి, 
అడవిలో చిత్రకూటాద్రిపై నొకచోట 
ఆశ్రమంబును గూర్చి యనువృమెరసి, 
జనకరాజసుతయు సౌమిత్రియుం గూడ 
తనను గొలిచి సేన లొనరంజేయ, 
వినుత బుషుల మధ్య వేడ్క శ్రీరాముండు 
వేత్రపర్వ మగ్గుచు నెలవు చేసె, 


పెరుమాళ్‌ తిరుమొళి 


దారిలో వెదిరించు దారుణాసురు౭డైన 

చండ విరాధుని సంహరించి, 
వరుణుని కిచ్చిన వైష్ణవ చాపముల్‌ 

శర్మ శరధివర శస్త్ర సహిత్తముగ 
(శ్రమంజెందు చడవృల, ద్రవిడవాబ్ని 

కుని కుంభజుం గొంచి, కొలిచి, పడసి, 
దశకంఠు పోదరి తరళాక్షి యగు శూర్చ 

ణభఖముక్కు చెవులను నరకం జేసీ, 
ఖఇరముఖొది దనుజ గణముల చెల్లను 
కూర్చె నెక్కటికను కొంకులేక, 
మాయలేడియైన మారీచు వధియించె 
రామచంద్రు6 డభిల రక్షకుండు. 


అవనిజన్‌ వెదకంగ నడవృలంబడి పోయి 
కని జటాయువును స్వర్గమున కనిపి 
వాలి సుగ్టీవులు ద్వంద్వయుద్ధము సేయ 
హీతుండైన నుగ్రీవు వెంచి కొన, 
చెట్టుచాటున నిల్చి సీంహవిక్రముండైన 
వాలిని ఒక కోలం గూలవైచి, 
వానరేశ్వరుమైత్రి వరిల్లంగా 6 జేసీ 
యతనికిన్‌ "కిష్కింధ వప్పగించి, 
జానకిం దోడితెచ్చెడు సాధనమున 
కడంక లంకను హానువుచే (గాల్బంబంచి, 
దైత్యరాజగు రావణు ధైర్య మడంచె; 
దొమభద్రుండు (త్రైలోక్య రక్షకుండు. 


శరమును సంధించి శరధి యౌద్ధత్యంబు 
నడంగించి దాసోఒహ మనంగంేసి, 
వొనరబలముతో వారిని బంధించి 
"సేతువు నిర్మించి చెలంగి మెరసి 
కపీిసేన గొలువంగ కడలినిం దాంటుచు 
అవలీలగా లంకయందుంేరి, 
దైత్యులతోంగూడ దైత్యాధినాథుని 
సంగ్రామ భూమిని సంహరిరచి, 
శరణుకోరిన యా నిభీషణిని. బిల్చి 
అంక కధిపతి గాంగ నలంకరించి, 
ధరణీజం గూడి సొకేతప్పురము చేరె; 
రామచంద్రుండు జగదభిరాము.( డగుచు. 


39 


40 


"పెరుమాళ్‌ తీరుమొళి 


దనుజాధిపుని తన ధనువృవ కెరం జేసి 
భూమికిం భారంబు పోవంబెట్టి, 
మణీగణాంబర హేమ నుహిత దీస్పలతోడ 
మెదసీ కన్విందైన మేడ లొప్పు 
పురి నయోధ్యను జేరి, పుడమిని పారించె 
ధర్మ మెల్లెడలను దనరం జేసి, 
దనుబేశు పూర్వవృత్తం బగస్తు కండు దెల్ప 
అరయుచు స్వీయమౌ చరితమెంతొ 
శ్రవణ సుఖముగ కుశలనుల్‌ (్రావ్యగీతి 
నాలపేంపంగ మధుర రసాన్వితముగ; 
వినియె హర్దాశ్రు లొలుకంగ (ప్రీతితోడ; 
రామచందుండు సుగుణాభిరాము(డగుచు, 


నిప్రవర్యుల మాట నిని తపమ్మును జేయు 
శంబూక మౌని మస్తమును ద్రుంచి, 
(బ్రాహ్మణబాలుని బ్రదికించి దివ్యమౌ 
హార మగస్త్యుం డేయంగం దాల్చి, 
ఆలంబులో లవణాసురున్‌ వధియింప 
శత్రుఘ్ను నియమించి సౌమ్యగతిని, 
కొలునిం గూడి యేకాంతంబుగా నున్న 
యపుడు, దుర్వాసుని యాజ్ఞ దెలుప, 


అరస్కీ సమయంబు మోరిన యట్టవాని, 
వీడపోలిక తనవెంట నిలచువాని, 

ననుయగు సోదరు, లక్ష్మణు నంత నిడిచె; 
రామభద్రుండు ధర్మాభిరాము౯ డగుచు. 


సౌమిత్రి తనుదాన స్వర్గంబునకుం బోవ 
తద్వియోగమువకుం దొళలేక, 

రాజ్యంబు వేలెడు ప్రాజ్యాధికారంబు 
విడిచివైచుచు రామవిభుండు నంత 


పెరుమాళ్‌ తిరుమొళి 41 


శరణాగతులుగా (గంజను దెంచు పౌరుల 

పశువులన్‌, ద్విజులను, పరమకృపను 
కో స 6 బలె 

వారి క ర్కెల నెంచి, స్వర్ణంబునకు6 బంపె 
సరయూముఖంబుగా సమ్మతించి; 

అంతలో వైనతేయుండు చెంతంబేర 

నతని వాహనముగం జేసీ యవని వీడి, 

చేరె వైకుంఠధామం బవారణముగ; 

రామచంద్రుండు (తైలోక్యరక్షకుండు. 


అ ఇ ష్‌ 
సమాప్తము 


42 


పెరుమాళ్‌ తిరుమొళి 


“ారుమాల్‌ తిరుమొలళి”లోని పాశురములకు 
తెనుగునాానచనానువాదము 


ప్రథమ దశకము 


తన వేయిపడగలయందలి రత్నకాంతులను ప్రసరింపజేసి, చీకట్లను 
తొలగించు ఆదిశేషుని పై పవళించి యుండు శ్రీరం గేశ్వరుని పోదప 
ద్మములను, కావేరీనది తన తరంగ హస్తాలతో సేవించుచుందును, 
అట్టి శ్రీహరిని నా నేత్రములు గాంచి ఎప్పుడు ఆనందింపగలవో ' 
కదా! | య 
సప్తప్రాకారములచేత రక్షింపబడునది క్రీరంగశ్తేత్రము. శత్రువులు 
గావించు అపాయముల శంకించి, క్షణముగా తన విషాగ్నిని 
వ్యాపింప చేసి, పువ్వుల చాందినిగా నమరించి, తన వేనోళ్ల 
తోను, స్వామి చేయి నామములను కొనియాడుచు, ధవళవిగ్రహుడై 


యుండు శేషుని శయనముగా గలవాడు రంగనాథుడు.' అవిసె 
పూవువఠె నందమగు కోమల దేహనా. గల ఆ స్వామిని ఎప్పుదు 


కాంచి కొనియాడగలనో కదా! ఎదుటనున్న ఆమోదస్తంభములనాని, 
కన్నులకరవుదీర స్వామి నెప్పుడు కాంచగలనో కదా! 


బ్రహ్మ నిరంతరమును గాంచుచు, తన నాలుగుమోముల పొగడు 
చుండగా, ఫణిశాయియైయుండి, సేవించు భక్తవరులకు, , కరుణా 
కటాక్షములతో నభయ మొసంగుచుండు రంగేశుని, పాదములకు 
పూజసేయుచు ఎప్పుడు చూడగంనో కదా! 


త్రీరంగేశుడు, రాక్షసుడైన స్తే శిరస్సును ఖండించినవాడు. గోవ 
ర్హనగిరి నెత్తి గోవులను, గోపబాలురను రక్టించిననాడు నీంమైన 
సముద్ర జలమువంటి దేహకాంతి గలవాడు, ద్రవిడవేదములచేతను, 
సంస్కృత వేదములచేతను మాత్రమే తెలియబడునాడు, అట్టి 
రంగనాథుని, నా హృదయమందు నెలకొనియున్నవానిని, కన్ను లె 
మోడ్చి భక్తిపరవశుడనై ఎప్పుడు చూచెదనో? చేతులారంగ నెప్పుడు 
పూజింతునో కదా! 


నారద, తుంబురులు తమ వీణెలమోద - చేదనాదములను, విన 
సొంపుగా పలికి ంచుచుండగా, 'భక్తకల్పకమైన రంగనాథుడు. శేష 


పెరుమాళ్‌ తిరుముళి 43 


శాయియయి (ప్రకాశించు చుండును. ఆయనను కనులార గాంచి, 
(మొక్కు నదృష్టము నాకెప్పుడు పట్టునో గదా! 


" మధురములైన పరిమళములను జిమ్ము పూవుల వనముతో గూడినది ' 
రంగమందిరము. అందు మునులు, దేవతలు, దేవకన్యలు, ఈశ్వర 
(బ్రహ్మాదులు పూలదండల నర్పించుచు రంగనాథుని కొల్చుచుం 
దురు. అట్టు, భక్తవశంకరుడైన స్వామిని, ఆనందాశ్రుల గురిపించుచు 
శేవించు భాగ్యము నా కెప్పుడు గల్లునో కదా! 


పాప రహితులై, ఇంద్రియములను జయించినవారై, సజ్జనులచే 
కొనియాడబడు, ధర్మమార్గమున చరించు, భక్తవరులకు వశుడైన 
రంగనాథుని మిగులభక్తితో నెపుడు సేవింతునో కదా! 


పుష్పవనాలు, వరిచేలు చుట్టునునుండగా మధ్యనున్న శ్రురంగము 
నందలి రంగనాథుని, దేవతలు, గరుత్మంతుడు, పంచాయుధములు 
చుట్టును నుండి కొలుచుచుండగా నేను ప్రార్ధింప గలుగుట 
యెప్పుడో కదా! 


సమ్ముద్రఘోషవలె తూర్యనాదములు (మోగుచుండగా, దేవాలయ 
మున, భక్తులు శ్రీరంగేశుని కీర్తిని గానము చేయుచుందురు. 
నేనును వారలతో గలసి స్వామిని కీర్తించుచు, నాట్యము చేయుట 
ఎప్పుడు కలుగునో గదా! 


స్వర్గాది ఊర్హ సలోకాల , దేవతలు సుఖపడుట కొజకును, ఇలలో మాన 
వులు పుణ్యాత్ము లై సుభఖపడుట కొరకును పాపములు మొదలలట 
నశించుట కొరకును, భక్తపరులు నిండుగా సంతోషముతో వర 
లుట కొరకును దక్షిణదేశాన, దక్షిణదిశాభిముఖుడుగా, శేషశాయిగా, 
నవతరించిన రంగనాథుని కొనియాడు భక్తవర గోష్టిలో నేనును 
ఒకడనుగా నై (ప్రకాశించు కాలమెప్పుడు వచ్చునో కదా! 


ద్వితీయ దశకము 


స్వయముగా ప్రయత్నించి పొందుటకు దుర్లభుడును భక్తుల యను 
భూతికై తన తేజమును స్వయముగా నొసంగువాడును, వాడని 


"పెరుమాళ్‌ తిరుమొళి 


వనమాల ధరించువాడును లక్షీ సనాథుడును, శ్రీరంగమున ఫణి 
శాయియై భక్తులకు కల్పకమై యుండువాడును నగు రంగనాథుని, 
నామసంకీర్తనాదులతో తన్మయులై సేవించు భక్తవరుల గోష్మినిగాంచి 
సేవించుట కన్ను లున్నందులకు ఫలము. 


(వ్రేపళ్లెలో గో గోప, గోపీ ' జనులను రక్షించుటకై కృష్ణుడుగా 
జన్మించినవాడు, ఒకే బాణముతో సస్తసాలములను భేదింప రాముడై 
పుట్టినవాడు, క్షీరసాగర మథనకాలమున జన్మించిన లక్ష్మిని చేపట్టి 
నవౌడు, శ్రీరంగమున శేషశాయియై యున్నవాడు, అట్టే శ్రీశుని 
భక్తుల పాదపద్మధూళిలో మునుగు నాకు గంగానదిల్లో స్నానమాడు 
నాశ లేదు. 


నీలాదేవిని సెండ్లాడు వేళ వృషభములనేడింటి పొగరును అణచిన 
విధము, త్రివిక్రముడై బలిగర్వమణచి, భూమిని కొలిచినవిధము-- 
సముద్రములో మున్ను భూమిని లేవనెత్తిన విధము--ఇట్టి యవ . 
తార మహిమలను తలచి, దేవళమునకు ప్రదక్షిణము చేయుచు, 
కానేరీ ప్రవాహమువలె ఆనందాశ్రువులను గురిపించుచు సేవించు 
రంగనాథుని భక్తుల పాదధూళి, నా ఫాలాన సోకి నన్ను రక్షించును 
గాక, 

పెరుగు, వెన్న, పాలు, క్రమముగా (వ్రేపల్లెలో దొంగిలించుచుండగా 
తల్లి కోపించి, త్రాటితో బంధింపగా ఆ స్టితిలోనున్న శ్రీకృష్ణుని 
గాంచి, నమస్కరించి నారాయణా! వరదా! యని, కొనియాడు 
భక్తవరుల పాదాలను సేవింతును. 


భయంకరములైన సప్తవృషభముల పొగరడంచి, నీలాంబను పరిణ 
యమాడి సుఖపడినవాడు, కాళీయఫణి ఫణ్నాగమున నాట్యమాడి, 


దాని మదము నడచినవాడు, శ్ర్రీరంగమున శేషశాయియై యుండు 
వాడు, నయిన ఆ రంగనాథుని తను హృదయాల్ల 'నేర్సి, కొల్చీ 


ధ్యానపరులై యుండు భక్తవరుల సేవింతును. 


అపరిచ్చేద్యుడు, సృష్టికి మొదలైనవొడు, (పైళహాకాలన ఖు దను 
నుండువాడునగు రంగనాథుని 'భక్తవరులు, నాస్తికుల పాపములను 
గూడ హరింపజూచినవారు. అట్టె పవిత హృదయులను జన్మ 
జన్మములను స్తుతింతును. 


10. 


పెరునూళ్‌ తిరుమొలి. - 45 


' రంగనాథుడు నీలమేఘచ్చాయగల దేహము గలిగి, దివ్యలేజస్సుతో 


నలరారుచుండును. వెడదయైన ఆయన వక్షము కౌస్తు భరత్నముతో 
(ప్రకాశించును. ఆయన కెమ్మోవియందు “థవళకాంతులనీను చిరు 
నవ్వు రాణించుచుండును. కంఠము శంఖమువలి మెరయు 


చుండును. అట్టి అభిలతేజోమయుని పాదపద్మములందు తమ 
సమ్మోదా(శుల గురిపించు పనరుల పాదములనే, నేను ధ్యానిం 
తును. 

మధుపములతో ప్రకాశించు తులసి హారము మెడలో మెరయు 
పద్మ నేత్రుని, ప్రభువును, శేషశాయిని, రంగనాథుని, సుందర స్వరూ 
పమును గాంచి, తాండవ, నాట్య శోభలతో ప్రణమిల్లి స్తుతించు 
భక్తవరులను మెచ్చుకొనుటలో మునిగిపోవుదును, 


ఎందరో పుణ్యాత్ములు నమస్కరించుచు, ప్లాగడుచు, మేనులను 
మరచి రంగనాథుని విఖ్యాత గాథామృతమును (గోలుచుందురు. అట్టి 
వారిని గాంచి పీచ్చినారుగా భావించు జనులే వెజ్టీ వారందును, 


లక్ష్మీవల్లభుడగు రంగనాథుని అనన్యభక్తితో "సేవించి, ధన్యులగు 
పుణ్యాత్ములను గాంవి, పొగడి, వారికి నమస్కరింతును. 
తృతీయ దశకము 


నన్ను రక్షించు రంగనాథుని స్తుతించుటలో మునిగినవాడను. కావున 
క్షణీకమైన జీవితమే శాశ్వత మనుకొను పామరులతోడి సఖ్యమును 
'సోరను. 


నేను పరాత్సరుడగు రంగనాథుని స్తుతించువాడను. స్త్రీలోలురతో 


నేను సహవాసము చేయను. 


మన్మథబాణములకు గురియగు చపలచిత్తుల జోలికి పోను. నిరంత 
రమును నరకహంతకుడగు శ్రీహరిని కొనియాడు నున్మత్తుడనుగా 
నుంటిని. 


పూతన పాలు త్రావి దాని ప్రాణాలను హరించిన పరంధాముని యెడ 
భక్త్యావేశము గల నేను, అన్నవస్రాలకై ఆశపడువారి స్నేహమును 
నిరసింతును. 


46 


10. 


పెరుమాళ్‌ తిరుమొళి 


నేను శ్రీశుని భక్తితో సేవించు వ్యామోహమున మునింగియుం 
టిని. పవిత్రమైన జీవితమార్గమును వదలినవారి సొత్తు నాకెంత 
మాత్రమును వలదు. 


పరమపురుషునికి సేవలు చేయుటలో నిమగ్నుడనై, భక్తిపారవశ్య 
మున నుంటిని. _ అట్టి 'అనన్యభక్తిగల నేను స్వర్గభాగ్యములను 
తృణ ప్రాయములుగా నెంచుదును. 


స్వామి! రంగనాథ! పరమప్పురుష! దయానిదీ!అని సంతోష 


పారవశ్యమున కొనియాడుచుండు నాకు, ధూర్తులతో సహవాసము 
చేయు కోరిక తొలగిపోయినది. ' 


- సమస్త పామరజనులను నేను పిచ్చినారలని యనుచుందును. కాని 


వారి మనస్సులలో నేనే పిచ్చివాడనుగా మిగిలిపోయితిని. 


చక్రహస్తుడు, లక్షీ (సనాథుడు, పద్మనేత్రుడు, సకల సౌంధర్యరా$ి 
యైనవాడు, రంగనాథుడు, ఆయనను నిరంతరమును ధ్యానీంచుచు 
(పపంచమునే మరచి వెజ్టీనాడనై తిరుగుదును. 


శేషశాయియగు శ్రీరంగేశుని దివ్యపాదపద్మ కాంతిని దర్శించు పుణ్యా 
త్ములకు దురవస్థ లేవియు సంభవింపవు. 


చతుర్ధ దశకము 


ఢశీశునికి నిలయమైన శ్రీవేంకటాద్రి పరమ పవిత్రమైనది. దానియెడ 
నధికమైన పూజ్య, భావమును, భక్తియును గలవారు ఆళ్యా 
రులు, ఆ -గిరితో నెడతెగని సంబంధము గల  జన్మమునే వారు 
కోరుకొనుచున్నారు, 


శ్రీశునికి సేవ చేయుటకు తగిన భాగ్యములేని, మాంస సంవర్ణితమైన 
నరజన్మమును నిరసించుకొందును. వివేకము లేకపోయినను ఏ 
తిర్యగ్హాతిలో పుట్టినను. నాకు మేలే యగును, పాంచజన్య ధరుడైన 
వేంకటేశ్వరుని పర్వతమందలి స్వామిపుష్కరిణిలో పక్షినై, బకమునై 
జన్మింపగోరుదును. అది వైకుంఠవాసముతో సమానమైనది గదా! 


పెరుమాళ్‌ తిరుమొళి 47 


కోరనిదే లభించినను దేవేంద్ర పదవివలనను రాజ్యాధికార వైభవము 
వలనను కలిగే ఫలమేమియు నుండదు కదా! పుష్కరిణితో 


సంబంధముగల చేపజన్మము లభించినను అది సర్యోత్తమ మైనదే 
యగును. ' 


నీటిని విడచినచో చేప బ్రదుకదు. అది స్వామిని ఎల్ల కాలమును 
"సేవించుటకు తగని జన్మమై పోవును. కావున స్వామికి అంతరంగ 
కైంకర్యము చేయు మానవజన్మ లభించినను తగునని యాళ్వారులు 
ఇట్లు స్వామిని 1ప్రార్ధించుచున్నారు. 


“హర దేవేంద్రాదులు దేవతలతోగూడి లోనికి చొర రాక ద్వారము 
కడనే స్వామి దర్శనమునకై _నిలచియుండగా, నేను అంతరంగ 
కైంకర్యము చేయువారితో గలసి, బంగారు పాత్రధారిగా నుండి 
సేవ చేయగల మానవజన్మ మైనను కోరుకొందును.” 


వెనుకటి దానిలో బంగారు పాత్ర ధారిగా స్వామికి కైంకర్యము 
చేయ గల జన్మమును కోర్తుకొనినారు. కాని బంగారము 
దొంగతనమును చేయు బుద్దిని గలిగించును. అప్పుడు అధికారులు 
విధించు శిక్షలకు గురియౌటచే, నిరంతరసేవ కాటంకము కలుగ 
గలదు. కావున అట్టి జన్మమును నిరసించుకొనుచు ఆళ్వారులు 
స్వామి పూల వనములో జన్మము నెత్తుటను కోరుకొనుచున్నా రీ 
పాశురమున. ఆ పుష్పములు స్వామిసే సవకు వినియోగింపబడును. 
కావున అది ధన్యమైన జన్మమే. యగును అని భావించిరి. 


సంపంగి జన్మము మంచిదే-- అయిననేమి శ్రీకృష్ణునంతటివాదు 
నందన వనమున నున్న పారిజాతమును హరించినాడు కదా! అటు 
లే యే విమనస్కుడో చంపకమును హరింసవచ్చును. అందుచేత 
శేషశైల వియోగము తప్పదు గదా! కాన అట్టి జన్మమును తగనిదే 
య్రైనది. 


ఎవ్వరికిని అక్కరలేని క్ష్యద్రక్షుపముగా జన్మించిన తగునని, దానిని 
కోరుకొనిరి, “దేవేంద్రాదిపదవులు లభించినను తృణీకరింతును'. 
అని యూ 'పొశురమున భావించిరి. ' 


48 


10. 


పెరుమాళ్‌ తిరుమొళి 


స్తంభముగా జన్మించినను లాభముండదు. కొండను బాగుచేయు 
నపుడు దానిని పెరికి వైచెదరు. ఇట్లు ఆటంకము తొలగి కొండ 
యందు స్థిరముగా నిలచియుండుటకు దాని శిఖరములలో నొకటిగా 
జన్మించిన బాగుండునని, అట్టి జన్మమును ఒసంగుమని స్వామిని 
వేడుచున్నారు. ఈ పాశురమున వెనుకటి పాశురాలలో వలెనే స్వర్గ 
రాజ్యభోగాదులను నిరసించుకొనిరి. 


కొండశిఖరములను స్థపతులు Des మలచుటకై (బద్దలుగొ 
ట్టుదురు. కావున శిఖరజన్మమును స్టి సిరముగా నుండునదీకాదు. 
నదీరూపమునెత్తినచో దాని నెవరును 'హీరింపలేరు. "పైగా నందలి 
జలమ్లు స్వామిసే సవకు వినియోగపడును అని భావించిరి. 


"సెలయేటిలో ఎల్లకాలమును నీరుండదు. ఎండిపోవచ్చును. అయి 
నచో వేంకటా ద్రీత్రో నిత్యసంబంధము తొలగిపోవును. కావున 
హరుడు దేవేంద్రుడు మున్నగు దేవతలు యజ్ఞములు చేయగా 
వారికి యజ్ఞఫలమునిచ్చు పరంధాముడు నిల్సియండు కొండపై 
స్వామికి సేవలు చేయుటకు వచ్చు భక్తుల పాదధూళి కనువైన 
దారిగా జన్మింప గోరుద”మని యాళ్వారులు భావించిరి. 


'కాని దారిగా జన్మించినను లాభములేదు. దానిని భక్తుల సౌలభ్యము 
కొరకు మార్చుచుందురు. అందుచే భక్తవరుల పాపములను 
పోద్రోలు నట్టి కరుణామయుడ వగు సీ వేంక కేశ్వఠా! గుడిలో 
నీ'కెదుట నుండి, భక్తుల పాదరేణువులతోనిండి యుండు మెట్టుగా 
నగు జన్మము నిమ్ము. నిరంతరమును నీ సందర్శన భాగ్యము 
నాకు లభింపగలదు' అని యాళ్వారులు ప్రార్థించిరి. 


స్వామిదర్శనార్థము భాగ్యవంతు లెవరైన వచ్చి రాతిమెట్టు ఏల 


యుండవలెను అని భావించి, దానికి బంగారు రేకు లోపడము 
చేయవచ్చును. అప్పుడు నిరంతరము స్వామి దర్శనమునకు ఆటంక 


మేర్ప్చడగలదు.. 

“స్వామి! ఏ రూపమున జన్మించుద మన్నను ఏదో లోపము కనబ 
డుచునేయున్నది. కావున అందముగు' విద్రుమోష్టముతో (బకాశించు 
ముఖముగల ఓవేంక కేశ్వరా! వరదా! నీ భక్తుడనగు నాకు, నీ 


పెరుమాళ్‌ తిరుమొళి 49 


నివాసమునకు తగిన సవిత్రశైలమున, నే నే వస్తువుగా జన్మించిన, అ 
నొ కోరిక ఫలించునో అట్టిది నీవే నా కొసంగుము, భక్తహృదయ 
మున పీఠమువైచికొని యుండు నీకే అది సాధ్యమగును గదా! 
అదియే నా కోరిక, అదియే నా పెన్నిధి” యని కోరుకొనిరి, 


“తన కోరికకు తగిన జన్మమును ఆ స్వామియే అనుగ్రహింప 
వలయును” అని ఆ భారమును ఆళ్వారులు తన యిష్టదైవమగు 
స్వామికే వదరలివైచిరి. 


పంచమ దశకము 


ఈ దశకమున, ఆళ్వారులు తిరువత్తువక్కోడు స్వామిని దర్శించి 
స్వామిసన్నిధానమున, శ్రీమన్నారాయణుడే తప్ప తనకు నేరే శరణము 
లేదని భావించి, పరిపూర్ణముగ శరణాగతిని చేయుచు, నీ క్రిందివిధమున 
ప్రార్థించినారు. 


1. “దేనా, నీ యావాసము చుట్టును నున్న, సుగంధములనీను సుందరో 
ద్యానములను జూచి మెచ్చుకొనుచు, నీవలననే నాకు కల్పింపబడిన 
సంసార దుఃఖములను' జూచుచు నన్ను పేక్టించుచుంటివి. దొనిని 
తొలగించుకొనుటకు 'నీ పాదములే సర్వవిధ రక్షకములుగదా! కన్న 
తల్లి కోపముతో తన బిడ్డను గెంటివైచుచున్నను అది యేడ్చుచు 
తల్లిపొదములనే . ఆశ్రయించును గదా! నీకును నాకును గల 
సంబంధము తల్లికిని బిడ్డకునుగల, సంబంధమువంటిది.” 


2, “దేవా! నీవు ఆకసమునంటు ప్రాకారముల మధ్యనున్న సౌధమున 
వేంచేసి దర్శనమిచ్చుచున్నావు. నీవు నన్ను కాచుట కుపేక్ష 
చేయుచున్నను, నీ పదములే రక్షింప తగినవని యెంచి, నిన్నే 
కొలుతును. భర్త దుశ్శీలుడై యుండినను, పతివ్రత యాతనిని 
"సీవింపకుండ నుండునా? అట్లే నీ పాదసేవ నేను వదలజాలను. 


3. “మినులు మక్కువతో తిరుగునట్టి పొలములు చుట్టి యుండగా, 

* దేవళమున దర్శనమిచ్చు స్వామి! నీ కటాకము నాపె ప్రసరింప 
(స ర 

చేయకపోయినను, నిన్నే శరణు జొచ్చుట మానలేను. ప్రజలను, 


50 


పెరుమాళ్‌ తిరుమొళి 


రక్షింపవలసిన ప్రభువు వారిని రక్షింపక, విపరీతధర్మ వుగలవాడై 
యుండినను, ఎప్పటికైన తమ (ప్రభువు మంచిగ మారకపోవునా 
యనుచు వారు ఆయనను సేవింపకమానరు. వారివలెనే నిన్ను 
నేను సేవించుట మానను. 


“దేవా నీవే నాకు సర్వవిధ రక్షకుడవు. ఇట్టి అధ్యవసాయము 
గల నాకు నీ వెట్టి యాపద కల్పించినను, అది యంతయు, 


నా మేలు కొరకే యని భావింతును. తన శరీరమును కోసి 
బాధ కల్పించుచున్నను, అది యంతయు తన మేలుకొరకే యని 


వైద్యునియెడ, రోగి తన విశ్వాసమును ప్రకటించునుగదా! అట్లే 
దాసుడనైన నాయెడ, నీవు కరుణ చూపకపోయినను, నీయెడ నేను 
ద్వేషభావము కలిగియుండను.” 


“కువలయా పీడమను మదగజమును సంహరించి, కరుణామయుడవై 
(పజలను కాపాొడితివి. అట్టి నీ చరణములే: నన్ను రక్షింపదగినవి-- 


వానిని ఏల విడువవలయును? నేను వానినే శరణమందుదును, 
సముద్రమధ్యమున ఆకాశములో నెగురుచు, ఒడ్డును గాంచని పక్షి, 


తిరిగి, తొ నిదివరలో తనకు రక్షకమైనదిగా నుండిన యోడకంబము 
మిద (వ్రాలునుకదా! నేనును ఇప్పు డా పక్షి స్థితిలో నుంటిని. 


“దేవా! సూర్యకిరణాలవేడిమికి, వికసించునట్టి పద్మము, అగ్నియొక్క 
వేడిమిసోకిన _ వికసింపదుకదా! అట్లే పాపములో నిండిన నా 
మనస్సు, నీయందరి యుత్తమగుణములను ప్రకాశింపజేయు ధర్మ 
మార్గముచేతనే సవ్మితనంతమైనది యగును. మరియొక మార్గమున 
అట్లు కానేరాదు.” 


“దేనా! ఎంత కాలమునకును వర్గాలుపడక, . శోషించుచుండు 
సస్యాలు మేఘముయొక్క రాకకు “సేరిక్షించుచునే యుండును 
కదా! అప్లే నా పాపముల నింకించుపుకు నీవు ఎంత కాల 
ము పేక్రించుచుండినను నా మనస్సు, నీ కరుణకై నిరీక్రించుచునే 
ండిపోవునుగదా!” 


“ఓ పరమప్పురుషా! నీవు జీమూతగాత్రుడవు. పుణ్యస్వరూపుడవు. 
నిర్హిదతేజుడవు, నీ యనంత కల్యాణగుణము లనెడు సముద్రము 


10. 


పెరుమాళ్‌ తిరుమొళి 51 


నందు నా మనస్సనెడు నదీప్రవాహము నీ సేవకొరకై చేరిపోవును. 
నీ మంగళకరగుణములను భావించుటలోనే నా మన స్పెప్పుడు మునిగి 
యుండును...” ॥ 

“పద్మనేత్రుడవగు నో నారాయణా! ఎల్లపుడును నీ సత్క్భపనే 
నే నాశించి, నిన్ను సీనింతును. నీ వనుకూలింపకపోయినను 
నిన్నే ధ్యానింతును. నన్ను రక్షింపగల నీ పాదపద్మములను ఎంత 
నూత్రమును వీడలేను. నీకంకు నన్ను రక్షింపగలవారు, ఎవరును 


"ఉండరు, 


“ఓ దేవా! నిరిద తేజోనిధీ! ధనమును నిరసించుచు నిన్నే 
ధ్యానించి, ని రక్షణమునే పాంభించు పుణ్యాత్మునే సంపదలు 
తమంతట తామే వచ్చి చేరును. నన్ను నీవట్లు ఉపేక్ష చేయుచును 
వాంఛింపకేపోయినను, నిన్ను నే నెప్పుడును అపేక్ష చేయుదును 
గదా!” 

“భగవంతుడగు స్వామికి జీవాత్మలు సొమ్ములు” అనుచు పరమా 
తకు జీవాత్మకు గల సంబంధమును నిరూపించుకొనుచు, శ్రీ 
మన్నారాయణుడు తప్ప, తమకు వేరు శరణములేదని, ఆళ్యారులు 


స్వామికి సైవిధముగా విన్నపము చేయుచుండుట యిందు కాంచ 
గలము. 


షష్ట దశకము 


. ' జగన్నాటక సూత్రధారియగు శ్రీకృష్ణుడు ఒక గోపికతో “నీ వీ నాటి 


రాత్రి, యమునానదిలోని యిసుక తిన్నెయందు నాకొజక్రై వేచియుం 
డుము. నే నచ్చటికి వచ్చువాడను” అనిచెప్పగా, నామె య 
రాత్రి తెల్లవార్లు వేచియుండినను కృష్ణుడు రాలేదు. ఆ TeX Ty 
యుదయాన శ్రీకృష్ణుని కలి సికొన్నప్పుడు ప్రణయృ్లోషమ్టులతో" సుతో” 

సలికినది. A 1/96 132 
“సుగంధ పుష్పాలతో శిరోజముల నలంకరించుక్‌! (| ంటోదాలై! 
పడుచులను నీ కౌగిళ్లతో సంతోషపరచెదవు, ' es కది లభ్యము 


కాలేదు. నీ మాయమాటలను నమ్మి రాతి 
(3) 3 ఢి ( ses Date 
మోసపోయితిని గదా! TTT 








క్‌2 


పెరుమాళ్‌ తిరుమొళి 


“కింద యింటిలో నొక గోపిక చల్లచేయుచుండగా, నప్పటి యామె 
సాందర్యమునకు ముగ్గుడవై నీవును ఆమెవలె కవ్వమును త్రిప్పుట 
తమరు రంభను, ముద్దులిడి యామెను గౌరవించితిని. ఇప్పుదు 
నాకడ కేల వచ్చితివి? అక్కడకే పొమ్ము. పాపము నీ నాట్యవిన్యా 
సము, నీ యధరస్పందనము, నేను చూడలేదనుకొంటివి గాబోలును. 
వెడలిపొమ్ము” అని తిరస్కారసూచనముగ తన ప్రణయకోపమును 
(ప్రకటించినది. 


0 


స్సున పువ్వులను దాల్సి యలంకరించుకొని శోధించు నో పిక 
కనబడగా, నామెకు కోర్కిదీర కనుసన్నచేయుదున. బంగారు 
కాంతితో గూడిన శరీరశోభగల యొక జవ్వని యెదురైన ఆమెను 
జూచి నవ్వుచు మైమరపింతువు. చిరునవ్వులతో దరిజేరిన యొకతెను 
కౌగిలిలో గౌరవింతువు. ఉద్యానవనమున నొక యువిద కనబడగా 
మాయమాటలతో సలుకరింతువు, ఇట్లే నయగారము, (ప్రియము, 
చనవు సరస వాకృతురిమ గలిగిన నిన్న నమ్ముట యెట్లు? పసివా 
డవై రెండు మద్దిచెట్లను కూల్చిన నాటినుండియు, నీతోపాటుగా 
మాయలను కూడ ప కొనుచు నేదుగుచుంటివి. నీ మాటలు 
నాకడ సాగవు వెడలిపొమ్ము. నిన్ను తాకుటకే సందేహము 
గలుగుచున్నది” అని Pees పల్కినది. 


కృష్ణుని మాయమాటలకు లోనైన మరియొక గోపిక “కృష్ణా! 1 


మరియొక గోపిక “కృష్ణా | (గ్రేమతో యశోద యిచ్చు అమృళము 
వంటి పాలను (గోలుటమాని, విషముతో గూడిన పూతన 'పాంనే 
'త్రాగితివి అని యందరును నిన్ను పిచ్చి ఓడ్డవని పరిహాసమాడుదురు 


కదా! బొనుగాని, నీకడకు నా దూతికనుో పంపగా నామెను నీ 
కౌగిళ్లత్రో ముంచివైవితివి, ఇట్టే తుంటరితనము నీచే చెల్లినది సుమా.” 


అని దరికి జేరిన కని యెత్తిపొదుమచు (పణయర్‌ రోషముతో 
yes 


* 


శ్రీకృష్ణుడు ఒక గోపికను వంచింపగోరి, యామె చూనుదుండగా 
ఆమె యింటి నీథిలో ae చీకటిలో, నొక గోపసుందరిని 
కొగిలించుకొనుచు తనచెంట తీసికొని వచ్చి తిరుగాడసాగెను, 
అంతేగాక, 'తనబంగారు వస్త్రము చాటుంచి మరియుకతెను కను 


పెరుమాళ్‌ తిరుమొళి 53 


సన్నలు చేయుచు పీలువసాగెను. ఆ సందర్శమున నా గోపిక, 
“నన్నేడ్పించుటకు ఇట్లు చేయుచుంటివి గాబోలును. నీ దుడుకు 
తనమును నే గాంచలేదందువా?” అని తృణీకార భావముతో తన 
ప్రణయకోపమును గనబరవెను. | 


మరియొకతె “కృష్ణా! నీవు నన్ను శయ్యమాద నిదురపుచ్చి, లేచి 
పోయినావు. నిన్నేగాని మరియొకరి నెరుగని, నన్నిట్లు వీడుటకు, 
నేనెంతో పాపమే చేసితిని, కాని నీవు మాత్రము ఆ రాత్రియు, 
మరునాడునుగూడ ఎందరినో కౌగిలికి జేర్చితివి. మల్లయుద్ధమున నీ 
బాహుబలము ప్రదర్శింపగలవు. కాని నన్ను శృంగారమున ముంచలేక 
పఫ్రోయితిని. ఇక్కడనుందువేల వెంటనే ఆ కొంతలను కౌగిలించుటకు 
అక్కడకే వెడలిపొమ్ము” అని మాయలమారి కృష్ణుని జూచి 
'ప్రణయకోపమున నీసడించినది. 


' శ్రుకృష్ణుడొకనాడు వ్వేళగానివేళ యొక గోపిక యింటి కేగెను. ఆతని 
మాయలను (గ్రహించిన యామె 'మా యింటి కిపుడేల వత్తువు? 
ఇక్కడ నీ పరిహాసములను మెచ్చుటకు తగిన కాంతలు లేరు, మరి 
యే మీనాక్షియును లేదు, నీ దగా మాటలకు మోసపోవుట నాకిక 
చాలును, నీ ముఖసౌందర్యమునకు నేను ముగ్గురాలనగుటయు, నీ 
యధరోష్టమును గాంచి యానందించుటయును ఇంతటితో కట్టిపె 
'ప్పెైదను. నీ మాయమాటలను ఇక నమ్మజాలను” అని రోషించి 
పల్కెను. / 

“నన్నిక్కడ వేచియుండునుని పల్కితివికదా! కాని దారిలో ఎదురైన 
యొక కాంతను మల్లె పొదరింటిలో ముద్దులలో ముంచుటకై 
సమోపింప పోయితిని. నన్ను చూచి, సమోపింపక, దాగుకొనుచుం 
టివి. ఈ చేష్టనాకు కోపము గలిగింప కుండునా! కానిమ్ము, నీ 
మందహాసాంచిత ముఖమునకు నీ నేత్ర కాంతులకును నే నింక నే 
మాత్రమును మోసపోవజాలను” అని తృణీకారభావముతో ప్రణయ 
రోషమున ఒక గోపిక పలికినది. 


“కృష్ణా! నీవు (శ్రేయములను గూర్చువాడవు. నెమలి పింఛము 
శిదోభూషణముగా దాల్చి రాణింతువు. నీ చెవులకు కర్ణికారము 


ఫ్‌4 


10. 


పెరుమాళ్‌ తిరుమొళి 


అందమెన ఆభరణము. కనకాంబరము దాల్తువు. నీవు దారిలో 
నెత్తావివరులను శిరస్సున దాల్చివచ్చు నొక. భామినికి ఏదో సంకే 
తము పల్కి, ఆ యుత్సాహముతో, చిరుగజ్జెల (మైత చిందించు 
కాలినడలతో పుడమి కొంతకు ఒడలు జలదరింపజేయుచు, వేణు 
గానామృతమును గురిపించుచు, నాకడ కేల వచ్చితివి? నన్ను నీ 
వేల కౌగిలించవు?” 

అని యొకతె శ్రీకృష్ణుని మాయచేష్ట్రలనుగాంచి మెచ్చుకొనుచునే, 
ప్రణయరోషముతో పల్కినది. 

“కమలలోచనుడవైన కృష్ణా! నిన్నెవతయో పిల్చుచున్నది. చూడుము. 
నీ మనోహరమైన నాట్యభంగిమమును గాంచి యానందింప దలచి 
పిలుచుచున్నది. నీతో (ప్రేమసంభాషణమును నెరపి, నిన్ను కోసింప' 
జేసి యానందింపదలచియును ఒయ్యారముగా పిల్చుచున్నది. అటు 
చూడుము." 

అనియొక గోపభామిని శ్రీకృష్ణుని మాయచేష్టలను నమ్మ జాలక 
ప్రణయ కుపితయై వెటకారముగా పలికినది. 


సప్తమ దశకము 


కృష్ణా! పద్మనేత్రా! ఏనుగుగున్నవలె బలప్రకాశుడవు. చిరునవ్వులతో 
రాజిల్లువాడవు. ఇక్టుఖండమునంటి దృఢగ్యాతుుడవు. యదువంశో 
డ్ధారకుడవు. సముద్రకాంతి వంటి నీలదేహుడవు. గోపబాలుడా! 
నీవు నిదురబొమ్ము అని ఊయలలో నిన్ను పరుండబెట్టి, జోలలు 
పొడుచు ఊచునట్టి తల్లిని గాకపోయితిని. 


ఎజ్జని పద్మాలవంటి కాంతిగల నీ యడుగులను ముడుచు కొనుచు, 
(వేలాడదీసిన ఆటబొమ్మను, కాటుక కన్నులతో జూచి మెచ్చు 
కొనుచు, కదలుచు, ఊయలలో ఏనుగు గున్నయో, మేఘపు 
కూనయో యనునట్టు, (ప్రకాశించు నిన్ను. జూచి మెచ్చుకొనజాలని 
జన్మయ్రైనది నాది. 


బందుగురాండు ఒక్కొక్కరే వచ్చి, ఎత్తుకొని ముద్దులాడి మోనాన్న 
యేడి యని పలుకరింపగా, నీ ముద్దుల వేళ్లతో తండ్రియైన నందుని 


పెరుమాళ్‌ తిరుమొళి ర్‌5్‌ 


జూసితివట, నా భర్త వసుదేవుని కా యదృష్టము పట్టునంతటి 
పుణ్యమును నేను చేసియుండలేదు కదా! 


వెన్నెలను నింపి వసుధ కందముగూర్చు నిండుచంద్రుని బోలు 
నెమ్మొగము, పద్మముల కాంతిని మించు నేత్రద్వయము, సువిశా 
లమైన వక్షము, బలిసిన యాజానుబాహువులు, నీలనేఘమువంటి 
కాంతి గల దేహము, కోములములె వంకరలు తిరిగిన శిరోజములు, 
ఇని యన్నియు ఇప్పటి నీ యౌవనదశకు అందము గూర్చుచున్నవి. 
ఈ స్థితిలో నిన్నుగాంచి ఆనందింప గలుగుచుంటిని. కాని కృష్ణా! 
నీ శెశవపు చిన్నెలను గాంచని దైన్యమే నన్ను వేధించుచున్నది. 


నల్లని ముంగురులు గల మోముతో విరాజిల్లుచు నన్ను గోముగా 
నీవ ముద్దిడుకొనుచుండగా అది జూచు నదృష్టము లేనిదానను. నీ. 
యల్లరి రోషము, వచ్చీరాని పలుకులచందము, తండ్రిపోలికలు ఇవి 
యన్నియు గాంచి సంతసముతో ననుభవించినది ఆ యశోదయే 
కదా! 

పసితనమున వచ్చీరాని నడకలతో చేయు నాట్యము, బూడిదలో 
(బుంగిన దేహముగల  నిన్నెత్తుకొని లాలించుట, చిరు వేళ్లతో నీవు 
గిన్నెలోని పాయసమును నాకగా, మిగిలినది నేను (గోలుట, నాకు 
లభింపజేయని ఆ విధివాత నాకెంత హీనమైనదో గదా! 


ఒడిలో జేరి పాలుద్రాగుచు, నోటిలో చనుమొనను వీడి నవ్వు 
కొనుచు, రెండవవైపున నున్న చనుమొనను పట్టుకొందువు. ఆ 
శైశవపు చేష్ట గని యానందింపని తల్లినైతిని గదా! 


కుండలో నీవు వెన్నను దొంగిలించి తినుచుండగా జూచిన యశోద 
కోపముతో నిన్ను బంధించుటకు త్రాడుగొని వచ్చుచుండగా 
వెన్నతో నిండిన నీ ముఖము ఎజ్జని పెదవులు, దూరదూరముగా 
నుండి బెదరుచూపులతో నేడ్చుచు 'నమస్కరించుటగాంచి ఆ యశోద 
యొడలు మరచి, ఆనందముతో మునిగిపోయినదట. 


అరవిందములవంటి నేత్ర సౌందర్యముతో నిండిన కృష్ణా! నీవు 
బాల్యమున గోవర్టనగిరి సెత్తితిని. యమునలో కాళీయుని మర్దించి 


56 


10. 


పెరుమాళ్‌ తిరుమొళి 


గర్వభంగము చేసితిని. భాండనృత్యము గావించితివి. వత్సాసురుని 
గూల్చితివి. అట్టు, నీ బాళ్యలీలలను నేనిప్పుడు మరల కాంచగలనా! 


చనులందించి, విషమయములగు పాలనిచ్చిన పూతన (ప్రాణాలను 
తోడివైచితివి. అందులకే. గాబోలును నన్నును ఆ యశోదను 
వదలివైచితివి. కుమారా! అట్టు దివ్యలీలలను గావించిన నిన్ను 
జూచి యానందించుట కొజకే నాప్రాణాలను నిలుపుకొంటిని. 


అష్టమ దశకము 


రామా! నా హృదయమే నీకు ఊయలగా నమర్చితిని. అందు 


సంతోషముతో శయనింతువుగాని రమ్ము. దశరథతనయా! లాలీ 
కమలనేత్రా లాలీ అని నీకు జోలపాడి నిదురబుచ్చుటకు ఊచుదును: 


Ll 


నీవు కౌసల్యానందవర్ణనుడవు. భూభారమును బాపుటక్రై రావ 


ణవదగావించితివి. దేవతలచే పొగడబడితివి. వారి సేవల 
నందుకొంటివి. | 


లోకాల నన్నిటిని సృజింపగల బ్రహ్మకు పుట్టిల్లు నీ నాభికమలము. 
వొత్సల్యరూపుడవు. దిశలన్నిటిని రక్షించువాడవు. నీ చరితామృతము 
సత్పురుషులచే సేవీంపబడునది. 

పూలతో నిండిన చక్కని శిరోజాలంకరణము గలవాడవు. జనకునికి 
అల్లుడవు. దాశరథిని,' నుహారాజవంశమునకు భాగ్యమగు అమృతము 
నంటివాడవు. రమ్ము. నన్ను దయతో జూడుము. 


జానకీవల్లభా ! కోదండపాణీ! ముల్లోకాలను సృజింపగల నీవు 


“ అల్పన్ఫపుడైన దశరథు నింట జన్మింప నేర్చిన నీ కరుణాతిశయము 


వర్ణింప నొ తరమగునా? 


సమస్త రాజ్యసంపదయును సంతోషముతో భరతున కిచ్చి వైచితివి, 
లక్ష్మణుని సేనలంగొనుచు . వనవాసమున కేగి తండ్రి యాజ్ఞ 
పాలీంచితిని. 


10, 


పెరునూళశ్‌ తిరుమొళి ర్‌ 


పురజనులు బందుగులు, పరిచారకులు నుండగా, నీ పరిచర్యకొలకే 
కూడవచ్చు చున్న లక క్మణునితో గలసి, శరణాగతులను కాపాడుటకై 
సీతాదేవితో గలసి యడవుల కేగితివి. 


బాలకుని వలె వటపత్రశాయివై, ప్రపంచమంతయు నీలోన నిల్చి 
రక్షించితివి. నాలివధ చేసితివి. స్యుగీవుని కాపాడితివి, భూమియందు 
ధర్మమును వర్టిల్లజేసి యేలితివి. 


వానరులతో గూడి సముద్రమును బంధించితివి. రావణునితో గూడ 
లంకను నాశనము చేసితివి. సముద్రమథనముగావించి దేవతల 
కమ్చుతము నొసంగితివి. పుడమికి ఉపషద్రవమును తొలగించితివి. నీ 
సౌశీల్యమును ప్రకటించితివి. 


సాకేతనాథా! సురలను యక్టులను, నాగులను దివ్యసంపదలను నీవే 
స్పజించితివి. భక్తులచే ేనింపబడునవి నీ పవిత్ర పాదములు. 
మునుల 'హృదయాల నీవు నెలకొని యుందువు. నిన్ను శరణము 
వేడుచుంటిని, 


తల్లియగు. కౌసల్య (శ్రావ్యగీతికలతో నిన్ను లాలించి ెంచినది. సేవకు 
డనైన నాయొక్క గీతమును ఆలించి మెచ్చుకొనుమని చేడుదును. 
కనికరముతో నన్ను కాపాడుటకు రమ్ము. 


రానా లాలీ మేఘశ్యామ లాలీ అనుచు పైవిధముగా ఆళ్వారులు 
జోలపాటలు పాడుచు శ్రీరామచంద్రుని తమ హృదయమను 
ఊయలలోనికి రమ్మని వేడుకొనిరి. ఆ పాటలో శ్రీరామావతార 
మహిమను కొనియాడినారు, 


నవమ దశకము 


సమస్తమును రక్షింపగలవాడు. సకల సద్గుణములచే ప్రక్షాశించువాదు. 
నత్పురుషులచే నమస్కరింప దగినవాడు. సొటిలేని సాహసౌదార్య 


ములు గలవాడు. పౌరులకు సుఖము నొసంగువాడు. యౌవనరా 
జ్యపదవిని బడయుటకు సిద్ధముగానున్న వాడు. సౌమ్యుడు. వేద 


వేదాంగములు నేర్చినవాడు. అట్టి. సుకుమార పుత్రుని రామచంద్రుని 


5్‌రి 


పెరుమాళ్‌ తిరుమొళి 


అడవులకు బంపితిని. కులీనురాలైన శైకవాక్యములకు బద్దుడవైతిని. 
అన్నివిధాల వంచింపబడి జీవచ్చవముగా నుంటిని. 

రామచంద్రా! కుమారా! (్రేమకు నిలయమైన సత్పు తా! నా కఠిన 
వాక్యములను విని పాలింపదలచి అఖిలరాజ్య సంపదను వదిలినొవు 
కదా! వేలాయుధమువలె చక్కని నేత్ర సంపదగల రామభదా! 


“సీతతో గూడి యడవులకు పయనమైతివి. భర్మప్రతిష్ణయే నీకు 
'మారముకాగా అడవుల నిడునుల' బడయదలచి, కాలి నడకనే 
Ww 


బయలుదేరితివి. అయ్యో! నన్నేల చూడివు? చేయునదిలేక నేను 
భూమిపై దీనముగా పడియుంటిని. 


రామా! సాధుజన రక్షకా! జగదేకపియా! రక్తాంత లోచనుడవు 
రామభద! పర్వతమువలే దృఢమైన బాహు సంపదగలవాడవు. 
ధర్మ స్వరూపుడవు. సత్యమైన ప్రకాశముగలవాడవు. పతివ్రతయైన 
కౌసల్య కానందవర్థనుడవు, శార్‌జ్ఞహస్తుడవు. సుజనస్వరూపుడవు. 
నీవు. పాపాత్ముడనైన నా కఠిన హృదయమును గరగించితివి. 
అయ్యో! _అంఈపురమున మృదుశయ్య పై శయనించి న్నిదింప 
నలవాటుపడిన నీవు చెట్లనీడలందు కటికరాళ్లమిద ఎట్టు నిదురింప 
గలుగు చుంటివోగదా! 


జానకిం బెండ్లియాడుటకు శివుని ధనుస్సును (ద్రుంచితివి. రామా! 
యిటు నాదరి కొకసారివచ్చి కొంచెము సేపుండి వెడలుము. 
అయ్యో! మదపు 'టేనుగుల సంచారముతో నిండి, భయంకరముగా 


నుండు అడవిలో నుండుచు నాకు దూరముగా నుంటివి. ఈ 
స్థితిలో నా హృదయము కఠినమైన రాయివలె నుండి (వ్రీలదు 


గదా! 


(పీమతో నన్ను తండ్రీ! యని పిలుచుచుండగా వినలేకయు, నీ గజ 
యానమును, నీ ముఖపద్మమును గాంచి యానందింస లేకయును 
నిన్ను (సేమమీర కౌగిలించు నదృష్టమును పొందలేకయు, నిన్ను 
అడవులకు బంపి, పాపమతినై దుఃఖములో మున్గిపోయితిని, 


(ప్రేమ లేని కైక కోరిక నెరవేర్చుటకును, నా దురుక్తులను పాలించు 
టకును ఘోరాటవులం బట్టితివి. ఆకలి కెట్లు ఓర్చుకొనుచుంటివో, 
వాడి రాళ్లపై నెట్లు నడువగలుగుచుంటివోగదా! 


10. 


క 
పెరుమోళ్‌ తిరుమొళి రి. 


పుణ్యాత్ముడవగు సునుంత్రా! వేదవిదులైన బ్రాహ్మణులారా! యౌవ 
నము నందే జటలు నార చీరలు ధరించి శ్రీరామచంద్రుడు వనవాసి 
యౌటయు, మరీ వృద్దుడనైన నేను పురమున సుఖపడుటయు 
నిది యేమి న్యాయమో! మీరలు న్లిర్ణయింపగలరా? 


కైకా! (పియమైన "పెద్ద కుమారుని, ధర్మవేత్తను, ప్రజ్ఞాన్వితుని 

జా 
రాముని, వినయాన్వితుడగు లక్ష్మణుని, సుకుమార సుందరియగు 
సీతను అడవులకు బంపీ సంతోషించుచుంటివి. భరతుని నింద 
లపొలు చేసితివి. నాకు మృత్యువునే అర్పించితిని ఎంతటి 
దారుణమైనదానవో కదా! 


"రామచంద్రా! పరశురాముని చేతి వైష్ణవ ధనుస్సు నొక్క త్రుటిలో 


నెక్కిడితివి. అతని తపస్సిద్ధిని నశింపజేసితివి. నీ వియోగమును 
భరింపలేక దుఃఖపడు తల్లినైన లెక్కచేయక నా యాజ్ఞను పాలిం 
చుట కడవులంబడితివి. జానకీనాథా!. సద్గుణనిధీ! రఘునంశవార్డికీ 
చంద్రుడవు నీవు. అట్టి సౌమ్యుడవు నీవు, నా కేడేడు జన్మలందును 
తనయుడవుగా జన్మింప, దైవమును గోరుకొందును. 


రఘువంశవర్థనా! సర్వజగదభిరామా! సౌజన్యధామా! రామచంద్రా! 
సరళాత్మలైన కౌసల్యాసుమిత్రలు దుఃభించుచుండ పరిగణింప వైతివి. 
ముదుసలిది క్రూరురాలు ముంగో పియైన మంథరమాటలకు లొంగి 


కైక యాజ్ఞ చేయగా నడవుల ేగితివి. 


(ప్రసిద్దమైన అయోధ్యా, పట్టణమును వదలివైచితివి. ఇక నాకు పట్టణ 


pw కా / 
మున నేమి మిగిలినది? నే నిప్పుడు స్వర్గమునే కోరుకొనుచుంటిని. 


దశమ దశకము 


తన దివ్యతేజముతో విశ్వము నెల్ల ప్రకాశింప జేయువాడు. సూర్య 
వంశమునకు శిరోభూషణము. _ నీలమేఘశ్యాముడు.. రక్తాంతలోచ 
నుడు. గొప్పవియైన |ప్రాకారములతోడను, ప్రముఖములైన సౌధము 
లతోడను, గూడిన అయోధ్యాపురమును తన తేజంబుతో నింపెడు 
పురుషోత్తముడు. భక్తుల కభయహస్త మొసంగువాడు. కౌసల్యానంద 


60 


షెరుమాళ్‌ తిరుమొళి 


నర్తనుడు. అట్టి శ్రీరామచంద్రుని, పరమభక్తితో, నా హృదయమునం 
న్‌ CA 
దధివసింపగోం, మనసార, చేతులుమోడ్చి నమస్కరింతును, 


శ్రీరామచంద్రుడు జగదభిరాముడు. విశ్వామిత్రుని యాజ్ఞననుసరించి, 
ఆడుది యను శంకను వీడి గాటనుగు బాణమేసి, తాటక యుర 
మును ప్రక్కలించి, వధించెను. ఘోర రాక్షసుల అడవులలో నేరి 
నశింపజేయుచు, (క్రూరుడగు సుబాహుని వధించెను. మారీచ 
రాక్షసుని తన బాణముచే ఎగురగొట్టి సముద్రమున కూల్మదోసెను. 
అట్లు తన ప్రతిజ్ఞ ననుసరించి మునులను రక్కసుల బారి వేడకుండ 


కాపాడి, గాదేయుని యజ్ఞసంరక్షణమును చేసెను. 


శ్రీరామచంద్రుడు జనకుని కూతురగు జానకిని “పెండ్లియాదునేళ 
గాధేయు నొజ్జననుసరించి, రాజసభలో శివధనుర్భంగముగొనించెను, 
అయోధ్యకు (ప్రయాణమై పోవుచు దారిలో నెదురైన .. పరశురా 
ముని చేతి ధనుస్సు నెక్కిడి, అతని గర్వంబును, తప స్పిద్ధియు 
పూర్తిగా నశింపజేసెను. ఆ ధనుస్సును వరుణునిచేత నిడెను. ఆ 
సందర్శమున పరశురాముని ధనుస్సును (గహించుటతో బాటు 
వైష్ణవతెజమును గూడ పడసెను, పిమ్మట తన తల్లిదండ్రుల 
నానందపరచుచు, జానకీ సహితుడై పూర్ణపురుషుడుగా అయోధ్య 
కేగెను. 


కైక పల్కిన మాటయే తన తండ్రి యొసగిన యాజ్ఞగా గ్రహించి, 
సకలరాజ్యమును త్యజించివైచెను." తనకు భక్తుడైన గుహుని సహా. 
యము వలన గంగానదిని దాటి యడవుల (బవేశించెను. తనకడకు 
వచ్చిన (పియసోదరుడగు భరతుని మనస్సునకు శాంతిని జేకూర్చి, 
తన పాదుకల నిచ్చి యయోధ్యకు బంపీవైచెను. అడవిలో చిత్ర 
కూటాది యందు, ఒక చోట నాశమమును కల్పించుకొని, జాన 
కీయు, సౌమిత్రియు తనను సేవించుచుండగా నా యాశమమున, 
బుషివరుల మధ్య శ్రీరామచంద్రుడు, వారికి నేత్రపర్వముగ వసించి 
యుండెను, | 
పరశురాను గర్వభంగసమయమున వరుణుని చేత నుంచిన ధను 
స్సును బాణతూణీరములతోడను శస్ర్రాస్త్రములతోడను, అగస్త్య 
మునిని సేవించి పడసెను. అడవులలో (పయాణించునపుడు, 


పెరుమాళ్‌ తిరుమొళి 61 


దారులలో నెదిరించు ఘోర విరాధాదిరాక్షసుల వధించెను. రావణుని 
చెల్లెలగు శూర్పణఖ ముక్కు చెవులను, లక్ష్మణుని చేత నరకించి 
వైచెను. తనను ఎదిరింప వచ్చిన ఖరదూషణాది పదునాల్లువేల 
రక్కసులను తానొక్కడే త్రుటిలో వధించివైచెను. మాయ లేడిగా 
వచ్చిన మారీచుని కడ తేర్చెను. ఇట్లఖిలరక్షకుడై శ్రీరామచంద్రు 
డడవులందు జానకితోడను, లక్ష్మణునితోడను సంచరించెను. 


జానకిని వెదకుచు తిరుగునపుడు జటాయువును స్వర్గమున కనిపెను, 
'కిష్కింధయందు వాలిసుగ్రీవులు ద్వంద్వయుద్ధము చేయుచుండగా, 
చెట్టు చాటుననుండి సింహవిక్రముడైన వాలిని వధించి, సుగ్రీవునితో 
| స్నేహమును సెంపొందించుకొని, యాతనికి కిష్కింధారాజ్యము 
మొసంగెను. జానకిని తోడితెచ్చు ప్రయళ్నమున, లంకను హనుమం 


తునిచే కాల్పించెను. ఆ విధముగ (తైలోక్యరక్షకుడైన రామచంద్రుడు 
రావణుని ధైర్యమును అణచివైచెన 


తన ధనుస్సు నెక్కిడి, బాణమును సంధించి, సముద్రుని గర్వమణచి 
తనకు దాసోహమనునట్లు చేసెను. వొనర సహాయమున, వార్దిని 
బంధించి, సేతువును నిర్మించి, వారితోగూడి లంకలో ప్రవేశించెను. 
రాక్షసులతో గూడ రావణుని యుద్ధమున జయించెను, want 


విభీషణుని లంక కధిపతిగా జే సెను. రావణవధానంతరము సీతను 
గూడి శ్రీరామచంద్రుడు జగదభిరాముడై సాకేత పురమును 


జేరెను. 


రావణుని వధించి, భూభారమునుబాపీ, మణులతోనిండి యంద 
ముగా (ప్రకాశించు బంగారుమేడలతో నిండు నయోధ్యలో (బదేశించి 


పట్టాభిషిక్తుడై రాజ్యమును ధర్మయుక్తముగా నేలెను. అగస్త్యుడు 
వినోపీంపగా రావణుని పూర్వజన్మ వృత్తాంతమును దెలిసికొసెను, 
మధురరసొన్వితమైన తన చరిత్ర మంతయు కుశలవులు శ్రావ్యముగా 
పొడి వినిపింపగా (ప్రీతితో, సమ్మదాశ్రువులు రాల్బ్చుచు వినెను. 


జగదభిరాముడై శ్రీరామచంద్రుడు రాజ్యము చేయుచు నారదుని 
యాజ్ఞననుసరించి త్మీవతపమొనర్చు శంబూకుని వధించెను. బ్రాహ్మణ 
బాలుని (ప్రాణముల నిల్చి వర్ణాశ్రమ ధర్మములను రాజ్యమున నెల 


62 


10. 


పెరుమాళ్‌ తిరుమొలి 


కొనజేసెను. అగస్త్యుదు మెచ్చి, తనకు దేవత లొసంగిన దివ్యహార 
మును బహూకరించగా శ్రీరామచంద్రుడు సంతోషముతో ధరించెను, 
యుద్ధమున లవణాసురుని వధింప శత్రుఘ్నుని నియమించెను. ఒక 
నాడు కాలునితో గూడి ఏకాంతముగ రహస్యములను వినుచుండగా 
దుర్వాసముని యేతెంచెను. ద్యారముకడనున్న లక్ష్మణుడు విధిలేక 
లోనిడేగి మునిరాకను దెల్పెను. ఆ సందర్భమున సమయభంగము 
జరుగుట  కిష్టపడక తన వెంట నీడవలె ననుసరించు ప్రియ 
సోదరుడైన లక్ష్మణుని ధర్మాభిరతుడై విడనాడెను. 


సౌమిత్రి యంతట తనుదాన స్వర్గమున కేగెను. లక్ష్మణుని వియో 
గమును భరింపరేనివాడై (తైలోక్యరక్షకుడగు రామచంద్రుడు. రాజ్య 
మును విడిచి తనకు శరణాగతురైన పౌరులను పశుపక్ష్యాదులను 
వారి కోర్కెల ననుసరించి సరయూనదీముఖంబుగా స్వర్గమునకు 
బంపెను. అంతలో దెనలేయుడు రాగా, అతనిని వాహనముగా 
జేసికొని వైకుంఠ ధాచుమును జేరెను. 


సమాపషము 
అనో 


